దృష్టిదాత 


డా॥ వెంపటి నూర్యనారాయణ గారు 
(1904 - 1993) 


రచన : 
శ్రీ చిల్లర బాలకృష్ణా రావు 


గాంధి సాహిత్య (పచురణాలయము 
గాంధీ జ్ఞా నమందిర్‌ , నుల్తాన్‌ బజార్‌ 
హైదరాబాదు . 500195 


దృష్టదాత 


డా॥ వెంపటి నూర్యనారాయణ గారు 
(1904 - 1993) 


రచన: 
శ్రీ చిల్లర బాలకృష్ణా రావు 


గాంధి సాహాత్య (పచురణాలయము 


గాంధీ జ్ఞాన మందిర్‌ , నుల్తాన్‌ బజార్‌ 
హైదరాబాదు - 500195 


గాందీ సాహిత్య (పరురణాలయం 
ప్రచురణ సంఖ్య : 174 
మొదటి కూర్చు : 1994 


1000 (పతులు 


వెల: రూ, నిత్‌/- 


పకాశకులు : క శారా ఈ 


గాందీ సాహిత్య వేరురజాలడం 
గాందీ జ్ఞానమందిర్‌, సుల్తాన్‌బజార్‌ 
హైదరాబాదు _ 500195 


ముదణ : 
పద్మావతీ ఆర్‌ ర. సీంటర్స్‌, a - . EO 
ers) 1 ays, we ns 


గాంధీనగర్‌, హైడోరాణోడు.500:390, 
ఫోన్లు : 611413,1600547, 


మున వి 


షుమారు 40 సం॥కు పెగా డాక్టరు గారితో నాకు పరిచయము 
కలదు. |పారంభములో నేను వారి ఆసువతిలో ఒక వర్క-రుగా |పవే 
శించాను. కాని (క మెణా వారితో సాంగత్యము పెంచుకొని, వారి ఆంత 
రంగికులలో పథమ స్థానము సంపాదించాను. వారి [పతి ఆలోచనలోను 
నాకు కూడ పాలుపంచుకునే అవకాశము లభిస్తుండేది. అందువలన వారి 
మనోభావాలు, వారి జీవిత విధానము తెలుసుకొనుటకు నాకు అవకాశము 
ఏర్పడింది. చివరకు డాక్టరుగారు నన్ను తమ కుటుంబ సభ్యునిగా భావిం 
చారు. ఆసుపతి నిర్వహణ విషయములోగాని, చివరకు వారి కుటుంబ 
విషయాలలళో గాని నేను కూడ పాలుపంచుకు నేటట్టు చేస్తుండేవారు. 
అందువలన వారి జీవిత విశేషాలను ఎకు,_వగా తెలుసుకొను అవకాశం 
నాకు కలిగింది. అది నా అదృష్టం. 


డాక్టరుగారి సంస్మరణ సభలో పాల్గొన్న కొందరు మితులు డాక్టరు 
గారి జీవితచర్మిత |పచురిస్తే బాగుంటుందని సూచించారు. అందుకు (పతి 
స్పందిస్తూ గాంధీ స్మారకనిధి కార్యదర్శి (శ్రీ కోదాటి నారాయణరావు 
గారు “ఎవరైనా డాక్టరుగారి జీవితమును గూర్చి (వాని యిస్తే, దానిని 
మా సంస్థ తరపున [పచురించగల"నని (పకటించారు. "డాక్టరు గారికి 
నాకు ఉన్న సంబంధమును బట్టి నేను (వాని యివ్యగలను” అని చెప్పాను, 
“డాక్టరుగారితో దగ్గర సంబంధం వున్న మీరే వారి జీవిత చరితను వాయు 
టకు అర్హులు. కనుక |వాయ"మని నారాయణరావుగారు నన్ను (ప్రోత్స 
హించారు. 


iv 


వైద్య రంగంలో డాక్టరు గారితో దగ్గరి సంబంధం ఉన్నందున 
వారి వైద్యసేవను గూర్చి, వారి జీవిత విధానమును గూర్చి వివరముగా 
వాయగలను, కొని, నాకంటె సర్వోదయ కార్య కమాలలో డాక్టరు గారి 
(పతినిధిగా పనిజేసిన క్రీ చర్చ జనార్షన స్వామిగారు డాక్టరు గారి సర్వో 
దయ. సేవను గూర్చి (వాస్తే బాగుంటుందని తలచి .వారిని కోరగా, వారు 
సంతోషంగా డాక్టరు గారి సర్వోదయ సేవనుగూర్చి (వానీ సహకరించారు. 
అంతేగాక వారు. సాహిత్యంలో కూడ కృషి చేసి. యున్నందున నేను 
(వ్రాసిన (ప్రతిని పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చి పహకరించి 
నందులకు వారికి నా కృజ్జత లు. ఈ పుస్తకమును (ప్రచురించు బాధ్యతను 
స్వీకరించిన ఆంధ్రపదేశ్‌ గాంధీ స్మారకనిధి కార్యదర్శి శ్రీకోదాటి 
నారాయణరావు గారికి నా కృక జ్ఞతలు. 


కృష్ణా కన్ను ఆసుషతి, 

బస్సుడిపోవద్ద, 

దిల్‌ సుఖ్‌ నగర్‌, ఇటు 

హెద దు.600 026 

హైదరాబా చిల్లర బాలకృష్టారావు 


(పకొశకుల నివెతన 


క్రీ/శే॥ డా॥ వెంపటి సూర్యనారాయణగారు అభ్యసించింది కేవలం 
వైద్య విద్య కాదు. అది ఒక మహా తపస్సు అని చెప్పవచ్చును. వృత్తిలో 
నైపుణ్యం సంపాదించడంతో పాటు పరిశోధన చేసి, సాధారణంగా డాక్టరుకు 
తెలియని అనేక నూతన చికిత్సా విధానాలను కనుగొన్నారు ఇతరులెవరికి 
తెలియని విధానాలను కూడా వఏరు కనిపెట్టారు. ఇందుకై వారుపడ్డ (శ్రమ 
ఇంతా అంతా కాదు. అందుకొరకే వారు చేసినది వైద్య పరిశోధన కాక 
తవస్సు అని మనవి చేశాను, 


వా౦ నిరంతర (శ్రమ ఫలితంగా ఆనేక నూతన చికిత్సా విధానాలు 
కనుగొని ఆచరణలో పెట్టడ మే కాదు. తమ తపస్సు వలన సాధించిన 
ఫలితాన్ని (ప్రజానీకానికి ధారపోశారు. రెండు లక్షలకు పైగా [పజానీకానికి 
అనేక విధాలయిన నేత రోగాలు కుదిర్చి దృష్షి పసాదించారంటే వారు 
(పజానీకానికి చేసిన మహోపకారాన్ని ఎన్ని విధాలుగా పొగడినా తకు. వే. 


సాధారణంగా వైద్యవృత్తి ధన సముపార్ణనకు ఉపయోగించటం 
మనము చూస్తుంటాము. కాని, డాక్టరుగారు సంపాదనను ఎంత మాతం 
లక్ష్య పెట్టక , పేదలకు ఉచిత చికిత్స చేయడ మేకాక సంపన్నుల దగ్గర 
కూడా నామ మాత మైన ఫీజునే వసూలు చేశారు ఐచ్చికంగా ఎవరయినా 
ఎక్కువ మొత్తాన్ని ఇస్తే దానిని స్వార్థానికి ఉపయోగించకుండా ధర్మ 
నిధికి జమకట్టారు. దానిని పేదల సౌకర్యార్థం వినియోగించారు, 


vi 


కేవలం నేత చికిత్సతో తృ ప్రి పడలేదు వెంపటి సూర్యనారాయణ 
గారు. వారు విశ్వసించిన సర్వోదయ తత్వాన్ని తమ జీవితంలో అను 
ష్టించి చూపించారు. సర్వోదయ ఉద్యమ (పచారానికి ఎనలేని కృషి 
చేశారు. “సర్వోదయ పాత” వెంపటి సూర్యనారాయణగారి సృష్టి. 

సామాన్యంగా కార్యశీలురుగా కనిపించేవారుకూడా సుఖదుఃఖాలకు 
ఆతీతంగా మెలగడం చాలా ఆరుదు! డాక్టరుగారు ఏకైక పుతుని మరణ 
సమయంలో గానీ, తన అల్లుని మృతిపట్ట గానీ, దుఃఖానికి అతీతంగా 
(పవ ర్రించారని తెలుసుకుంటే వారు కేవలం అవధూత ఆని చెప్పవచ్చు. 


ఇటువంటి మహనీయుని చరితను వాసి, గాంధీ. సాహిత్య 
(పచురణాలయం ద్వారా (పచురించే అవకాశం కలిగించిన శ్రీ కృషారావు 
ణా 
గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు. పుస్తకాన్ని సమ 
యానికి చక్కగా ముదించి ఇచ్చిన పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌ వారికి 
మా (పశంసలు, 


ఈ పుస్తకంలో తప్పాప్పులను చూచి. సరిచేసిన మా సంపాదక 
మండలి సభ్యులు డా॥ బీమసేన్‌ నిర్మల్‌ గా౯కి కృతజ్ఞతలు, 
ణా 


ఇటు 
కోదాటి నారాయణరావు 
హపాౌదాబాదు (పధాన సంపాదకులు 


15 ఆగష్టు 1994 గాంధీ సాహిత్య |పచురణాలయం 


(అ 


దృష్టదాత 


నూరో్యదయము : 

1904 జూలై 14వ తేదీన, (|కోధినామ సంవత్సర నిజ జ్యేష్ట 
ఆమావాస్యనాడు.పుణ్యదంపతులు వెంపటి హనుమంతరావు, ఆన్న పూర్ణమ్మ 
గారలకు డాక్టరు సూర్యనారాయణగారు జన్మించారు. బాల్యమంతయు 
ఆధ్యాత్మిక చింతనగల తం|డిగారి పర్యవేక్షణలో గడచినందున ఆదర్శ 
(పాయమైన వారి భవిష్యత్తుకు, నడవడికకు పునాది ఏర్పడింది. 


వారి తండిగారు మనినిఫ్‌ కోర్టులో హెడ్‌ గుమాస్తాగా పనిజేస్తూ 
తన కుమారులు సూర్యనారాయణ, రామమూర్తి గారలను |కమశిక్షణతో 
పెంచారు. కుమా రె యజ్ఞమ్మను బందరు వా స్తవ్యులు చిట్టా వెంక టే శ్యర్లు 
గారికి ఇచ్చి వివాహము చేశారు. రామమూ ర్రిగారిని తన తమ్మునికి 
దత్తత ఇచ్చారు. తాను తెనాలిలో రిదైరు అయిన తరువాత, తన పెన్షను 
సగము ఆమ్మి, భవిష్యత్తులో తన కుమారుడు ఆసుపషుతి నిర్వహించు 
కొనుటకు వీలుగా, వారి ఇంటిపక్కన ఉన్న స్థలమును కొని, దానికి 
(వహరి కట్టించి, సాధారణ గృహస్టుడెనా, తన కుమారుని భవిష్యత్సును 
గూర్చి తాను చేయగలిగినది చేశారు. 


డాక్టరు సూర్యనారాయణగారికి చిన్నతనముననే మేనమామ 
కుమా ర్రె బాలాతిపురసుందరి గారితో వివాహము జరిగినది. ఆమె పేరు 


DD.1 


2 దృష్టిదాత 


అనేక మార్పులు చెంది, చివరకు వినోబాగారిచే పెట్టబడిన గుణవతి యను 
సేక్ల స్థిరపడింది. సామాన్యంగా కొందరి పేర్లు సార్థక మైనవంటారు. 
ఇక్క_డ ఈమె విషయంలో తారుమారైనది. ఆమె జీవిత భాగస్వామితో 
కలిసి స్వార్థ త్యాగము చేసి, ఉ త్రమ గుణములతో జీవించుటచే, తదను 
గుణముగా “గుణవతి” అని వినోబాజీ చేత నామకరణం పొందారు. 
ఈ దంపతులకు సత్యనారాయణ, సుందరలక్ష్మి ఆను ఇద్దరు సంతానం 
కలిగారు. 


డాక్టరుగారు తెనాలి హైస్కూలులో విద్య పూర్తి చేసిన తరువాత. 
ఏదైనా చిన్న ఉద్యోగము సంపాదించుటకు తండిగారు కుమారుని 
తీసుకొని మద్రాసు వెళ్ళారు. ఆయన మితుడొకరు ఆక్కడ కనపడి 
“మీ వాడిని మెడిసన్‌లో చేర్పించు. తాలూకాఫీసు ఉద్యోగములో (పగతి 
ఏమున్నది” అని సలహా యిచ్చాడు. ఆ సలహా ఆయన ఇచ్చి యుండక 
పోతే డాక్టరుగారు అందరిలాగానే ఏ గుమస్తాగానో రిపైరు అయిపోయి 
ఉండేవారే గదా! ఇది డాక్టరుగారి జీవితానికి తొలిమలుపు. భగవంతుడే 
స్నేహితుని రూపములో వచ్చి సలహా యిచ్చినాడని అనుకోవాలి. 


ఆ రోజులలో మదాసులో రాయపురం మెడికల్‌ స్కూలు 
ఉండేది. ఆక్కడ నాలుగు సంవత్సరములు చదివినవారి L.M.P. సర్ణి 
ఫికెటు ఇచ్చేవారు, ఆ రోజులలో M.B.BS., అనేమాషసే లేదు, 


స్నేహితుని సలహా (పకారం తండిగారు కుమారుని తీసుకొని 
మరునాడు ఉదయం 10.00 గం॥కు మెడికల్‌ స్కూలుకు వెళ్ళి 
అప్టి కేషన్‌ ఇచ్చారు. మధ్యాహ్నం 12.00 గం॥కు సీటు వచ్చింది. కేవలము 
రెండు గంటలలోనే మెడిసన్‌లో సీటు వచ్చిదంచే ఇప్పటివారికి చాలా 
వింతగా ఉండవచ్చు. కాని, బది యథార్థము. ఆ విధముగా సూర్య 


దృష్టిదాత 3 


నారాయణగారు 1921 సంవత్సరములో రాయపురం మెడికల్‌ 
స్కూలులో అడుగు పెట్టారు. 


నెత్రవైద్య విజ్ఞానము పట్ల ఆసక్తి : 

డాక్టరుగారు వైద్య విద్యాభ్యాసములో చాలా గ్రోద్దాసక్తులు కనపరి 
చారు. ఒకసారి మెడిసన్‌లో జరిగిన పోటీలో పాల్గొని పథమ బహుమతీని. 
పొందారు. వై ద్యవిద్య నభ్యసించుచుండగానే వారికి నేత చికిత్సయందు 
అభిరుచి కలిగింది. అందుకు తార్కా._.ణంగా జఆఫ్రాల్‌ మాలజీ.నేత చికిత్సా 
శాస్త్రము_లో జరిగిన పోటీలో పాల్గొని, కొచ్చిన్‌ మహారాజా వారి పారితోషి 


కాన్ని పొందారు. 


ల్‌ సందర్భములో ఒక తమాషా సంఘటన జరిగినది. పోటీ ఫరి 
తములు వెలువడగనే, ఈ పోటీని నిర్వహించిన డివ్యూటీ సూపరించెం 
డెంటును మర్యాదాపూర్వకముగా కలిసి కృతజ్ఞతలు తెలపదలచి, ఆయన 
వద్దకు వెళ్ళారు. డాక్ట రుగారిని చూడగానే ఆయన “సూర్యనారాయణా! 
నీవు నన్ను చాలా ఇబ్బంది పెట్టావోయి” అన్నారు. ఆ మాటకు" 
దిగ్భాంతి చెందిన డాక్టరుగారిని చూచి “సీ పేరుగల మరో విద్యార్థి నీవు 
వాసినర్దే (ాసినాడు., మీ ఇద్దరిలో ఎవరిని బహుమతికి అర్హులుగా నిర్ణ 
యించవలెనో తేల్చుకోలేకపోయాను. కాని, సీవ్చ అవసర మైనచోట్ల 
బౌమ్మలు వేసి వివరణ ఇచ్చినందున, నీవే బహుమతికి అఆర్లుడవని నిర 
యించాను.” అని చెప్పగానే డాక్టరుగారికి కలిగిన ఆనంద మునకు ఆంతు 
లేదు. 


ఆ విధముగా ఆస క్రితో విద్య నభ్యసించి 1925 సంవత్సరంలో 
L.M.P. లో ఉ త్రీర్ణులైనారు. ఇక ఏ ఆసుషతిలోనైనా సుమారు ఆరు 


4 దృష్టిదాత- 


మాసములు House Surgeon - హౌస్‌ సర్జన్‌ _ గా పనిచేయవలని: 
యున్నది. ఆయన అదృష్టము కొద్దీ మదాసులోని ఎగ్మూరు కంటి ఆసు. 
షృతిలో హౌస్‌ సర్జన్‌ గా పనిదేసే అవకాశం లభించింది. 


ఆ కాలంలో, (పపంచములో మూడే మూడు కంటి ఆసుప తులు 
ఉండేవి. వాటిలో ఆసియాలో కెల్ణ ఒకే ఒక ఆసువతి ఎగ్మూరులోని కంటి 
ఆసుప(తి. ఆ రోజులలో కొందరు డాక్టరు ఆనరరీ సర్దనులుగా ఆసువతు 
లలో రోజుకి కొన్ని గంటలు పని చేస్తుండేవారు. అటువంటి ఆనరరీ సర్జన్‌ 
డాక్షరు జక య్యగారి వద్ద సూర్యనారాయణగారు పనిదేయవలనసి 
వచ్చింది. అప్పుడు ఆసుపతి సూపరింటెండెంటు కర్నల్‌ రైటు. 


ఇక్క_డ డాక్టరు జకయ్యగారిని గూర్చి కొంత తెలుసుకోవటం 
ఆకసరం. పీరు మలబారు క్రిస్టియన్‌. ఇంగ్లండులో చదువుకొని, 
అ! ,-డనే ఓక ఆంగ్ల యువతిని వివాహమాడి, ఆమెతో కూడ మదాసు 
వగ, స్వంత పాక్టీసు పెట్టారు. దానికితోడు ఎగ్మూరు గవర్న మెంటు 
కంటి ఆసుషతిలో ఆనరరీ సర్ణనుగా పనిచేయుచు సుఖజీవనమును గడుపు 
చుండేవారు. మదాసులో పనిచేయు నిజాయితీ గల డాక్టర్లలో ఈయన 
(పథముడని చెప్పవచ్చు. ఆటువంటి వారి పర్యవేక్షణలో డాక్టరుగారు పని 
చేయుటవలన ఆయన భవిష్యజ్జీఏితమునకు మంచి పునాది ఏర్పడింది. 


డాక్టరు జక య్యగారు డాక్టరుగారి షష్టిపూ సంచికకు వ్యాసము 
ఆంగ్ల ములో (వాస్తూ అందులో “షుమారు 40 సం॥ల (క్రితము డాక్టరు 
సూర్యనారాయణగారితో నాకు పరిచయమైనది. ఆయన మ్మృదాసులోని 
ఎగ్మూరు కంటి ఆసుషతిలో నా వద్ద హోౌొస్‌ సర్జన్‌గా పని దేశారు, 
ప్రారంభం నుంచి వీలై నంత ఎక్కు_వ జ్ఞానాన్ని, చికిత్సా విధానమును 
నే 5 కవలెనను వారి తపన నన్నె ంతయో ఆకర్షించింది, ఆసుషతిలో పని 


దృష్టిదాత 5 


చేయు సమయములో ఏమ్మాతము కాలమును వృథాచేయక జ్ఞానమును 
సెంచుకొనుటకు |పయత్నించుచుండెడివారు. కాని, అంతటితో ఆయన 
జ్ఞానతృష్ట తీరలేదు. ఆసుప తి 'బైము అయిపోయిన తరువాత మేకదో, 
గొల్బెదో కంటి గుడ్డు తీసుకొని నా వద్దకు వచ్చి, శుక్లము ఆపరేషను 
చేయు పద్దతిని తెలుపమని కోగుతుండేవారు. ఆ విషయం తెలుసుకొని 
తాను వాటిమీద _పాక్రీసు చేస్తుండేవారు. ఆ విధముగా ఆయన ఎన్ని 
జంతువుల గుడ మీద[పయోగము చేశారో! జంతువుల (గుడ్డు లభించ 
నప్పుడు ద్రాక్షవండ్రమీద (పయోగము చేసేవారు. శుక ముల ఆపరేషను 
(పారంభించేందుకు ముందు బాగా అనుభవము సంసాదించవలెనని వారి 
కోరిక. ఆయనకి ఎప్పుడూ ఏవో సందేహాలు వస్తుండేఏ. ఆ సందేహములు 
తీరేవరకు ఆయనకు న్ని దపబ్టేది కాదు. 


డాక్టరు జకయ్యగారి ఆంగ్ల వ్యాసము : 

It was nearly 40 years ago that I first came into 
contact with Dr. Suryanarayana. He was my House 
Surgeon then at the Govt. Ophthalmic Hospital, Egmore, 
Madras. From the first day I was struck by his great 
ikeenness and his insatiable desire to acquire as much 
knowledge as possible. He utilised his opportunities to 
the full during the hospital hours. But he was not 
satisfied with that. Outside the hospital hours he would 
often come over to me with an animal's eye in bis 
hand asking me to show him the steps of a cataract 
operation. He would then practice to make himself 
perfect. I do not know how many eyes of dead animals 


6 దృష్టిదాత 


ones, ofcourse be must have used up. When eyes were: 
not available, grapes would suffice him. 


He had always a questioning mind and would not 
rest content until he was given satisfactory answers 
to many questions. 


డాక్టరు గారు జక్రయ్యగారి వద్ద సర్దనుగా పనిచేయు కాలములో 
తీసుకొనిన శ్రద్ద వారి జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఆసుష్మత్తి 
తెరచినప్పటి నుండి చివరకు నౌకరు తలుపు వేసి తాళము వేయువరకు. 
(పతి చిన్న విషయమును అతి గద్దతో పరికించుచుండెడివారు. నౌకరు 
ఆపరేషను గదికి తాళము వేసి, దానిని రెండుసార్టు లాగి చూచెడివాడు. 
ఆ విధముగా తాళము లాగిగబ్టిగా పడినదని తెలుసుకొని వెళ్లచుండుట 
డాక్టరు గారికి బాగా నచ్చింది. ముందు ముందు తాను స్వయముగా 
ఆసుపత్రి పెట్టుకొనినప్పుడు ఏమియు త్మొటుపాటు చెందకుండ నుండుటకు 


గాను (పత్తి చిన్న విషయమును స్వయముగా తెలుసుకొనవలెనని వారి 
ఆకాంక్ష, 


ఆసుషతిలో సర్జను ఆపరేషను చేయునప్పుడు హౌస్‌ సర్జనులు 
పక్కన నిలబడి ఆపరేషను చేయు విధానమును తిలకించు చుందురు. 
ఆపరేషను సమయములో ఎప్పుడైనా రోగి కదలిన ఆ రోగి కదల 
కుండా పట్టుకొ నమని సర్ణను కోర వచ్చు. ఆ రోగిని పట్టుకొ నిన దుస్తులు 
నలుగునే మానను కయములో హౌస్‌ సర్జనులు ఆవ కేషను బల్లకు 
దూరముగా నుందురు. అందువలన ఆపరేషను చేయు విధానమును వారు 
చక్కగా పరిశీలించ లేకపోయేవారు. డాక్టరుగారుమటుకు చొక్కా_చేతులు 
మడిచి ఆపరేషను బల్జకు దగ్గరగా ఉండేవారు. అండువలన వారికి 


దృష్టిదాత 7 


ఆపరేషను జరుగు విధానమును నిశితముగా పరిశీలించే అవకాశము లభిం 
చేది అంతేగాక, సర్దనకు అప్పుడప్పుడు సహాయపడు అవకాశము కూడ 
లభించేది. 


ఒకటి రెండు ఆపరేషనులు పూర్తికాగానే, మిగిలిన ఆపరేషనులు 
కూడ అట్లాగే ఉంటాయని భావించి హౌస్‌ సర్జనులు బయటకు వెళ్ళేవారు. 
కాని, డాక్టరుగారుమటుకు చివర ఆపరేషన్‌ పూర్తి అగు వరకు అక్కడనే 
నిలబడి ఉండేవారు. (పతి ఆపరేషనునందు వారికి ఏదో ఒక నూతన 
ఆనుభవం కలుగుతుండేది. అందువలన వారు ఎప్పుడూ ఆసుప తిని అంటి 
పెట్టుకొని ఉండేవారు. డాక్టరుగారి పరిస్థితిని చూచి తోటి విద్యార్థులు 
వారిని హేశన చేయుచుండెడివారు. 


ఒకసారి డాక్టరుగాదు భోజనము చేయబోవు సమయములో మిత 
బృందము వచ్చి “సూర్యనారాయణా! నీవు ఇక్కడ భోజనానికి తయారు 
అయినావా? అక్క_డ ఒక యాక్సిడెంటు కేసు వచ్చింది. ఆపరేషను గదికి 
తీసుకుపోతున్నారు. మాకు విసుగనిపించి బజారు వెళ్ళుతున్నాము” అని 
చెప్పి వెళ్ళిపోయారు. 


ఆ మాటలు విన్న డాక్టరుగారు తినబో'తున్న ఆన్నమును వదలి 
గబగబా ఆసుపత్రికి వెళ్ళి, అపరేషను గది తాము వేసియుండుట నమూచి, 
తనను ఆటపట్టించుటకు తన మితులు పన్నిన పన్నాగమని (గహించి 
తిరిగి తన గదికి చేరుకున్నారు. దీనినిబట్టి వారు నేేతచికిత్సయందు 
[పారంభమునుంచి ఎంత అభిరుచి కలిగియున్నారో మనకు తెలియగలదు. 


ఆ రోజులలో భవిష్యత్తుకు ఉపక రించగల ఒక్‌ సంఘటన జరిగింది. 
ఒక రోజు ఆసుషతి మూయజణోవు సమయములో గవర్నరుగారి భార్య 


“కెలేజియన్‌' ఆపరేషన్‌ కొరకు వచ్చింది. డాక్టరుగారితో సహా అక ,_డ 
ఉన్న వాళ్ళనందరిని బయటకు పంపి ఆమెకు ఆపరేషను చేశారు. అందు 
వలన ఆమెకు జరిగిన ఆపరేషను చూచుటకు డాక్టరుగారికి అవకాశము 
దొరకలేదు. కాని, గవర్నరుగారి భార్యకు ఆపరేషను ఏ విధముగా జరి 
గినదో తెలుసుకొనవలెనను కోరికతో తన గదికిపోక ఆయన ఆక్క_డ 
బయట వేచియుండినారు. “కెలేజియన్‌' అనగా రెప్ప పైన ఏర్పడు చిన్న 
చీము కురుపు. చిన్న ఆపరేషను చేసి, లోని చీమును తీనివేయుదురు 
అందుకు ముందుగా మత్తు ఇంజెక్షను ఇవ్వరు. ఇందుచేత రోగికి కొంచెము 
బాధ కలుగును. కాని, గవర్నరుగారి భార్యకు ఏ విధముగా ఆపరేషను 
జరిగినదో తెలుసుకొ నవలెనని డాక్టరుగారి కోరిక. 


ఆపరేషను పూ ర్రిచేసి, ఆమెను పంపిన తరువాత అంతవరకు 
లోనవున్న నౌకరు బయటకురాగానే ఆతని ద్వారా ఆపరేషను జరిగిన 
విధానమును తెలుసుకున్నారు. ఆమె బాధపడకుండా ఉండుటకు ముందుగా 
ఆపరేషను చేయు (పేదేశములో మత్తు ఇంజెక్షను ఇచ్చినట్టు తెలుసు 
కున్నారు. బాధ పడుటకు గవర్నరుగారి భార్యయెనను, మరొకర్రై నను 
ఒక చే కదా! అందువలన (పతి రోగికి ఈ ఆపరేషనుకు ముందు మత్తు 
ఇంజికను ఎందుకు ఇవ్వకూడదు ఆని ఆలోచించి, తన పాక్టీసులో 
[ప్రారంభము నుండి ఇంజక్షను చేసియే ఇటువంటి ఆపరేషను చేయు పద 
తిని అవలంబించారు. ఈ సంఘటన వలన మనకు రెండు విషయములు 
తెలియగలవు. ఒకటి _ చేపట్టిన శాస్త్రమును గ్రద్దగా ఆధ్యయనము + య 
వలెనని, రెండు _ రోగులపట్ల ఏ విధమైన భేద భావము చూపక ఆందరికి 
సమాన దృష్టితో వైద్యము "వారీ ఆకోంక్ష అని స స్పష్టముగా గోచరిస్తుంది. 


323 


నేత చికిత్సలో కలుగు ఇబ్బందులను ఎదుర్కొ_ను విషయములో 
మన డాక్టరుగారు పరిశీలిసూ అధ్యయనము చేయుచుండుట అప్పటి 


దృష్టిదాత 3 


ఆసుష్మతి సూపరింటెండెంటు కర్నల్‌ రైటు ఒక కంట కని పెట్టుతునే 
ఉండేవాడు. 


మామూలుగా మన డాక్టరుగారు జకయ్యగారి వద్ద పనిచేయవలెను. 
డాక్టరు జక య్యగారు ఉదయం 10.00 గం॥ వరకు పనిజేసి ఆసుషతి 
వదలి వెళ్ళేవారు. వారితోపాటు వారివద్ద పనిచేయు హౌస్‌ సర్జన్‌లు కూడ 
వెళ్ళేవారు. కాని. డాక్టరుగారు మటుకు ఆసుషతిని వదిలేవారుకారు. 
జక్రయ్యగారు వెళ్ళిన తరువాత కర్నల్‌ రైటు పని _పారంభమయ్యేది. 
అప్పుడు డాక్టరుగారు కర్నలు రైటు వద్దకు వెళ్ళి, వారి నై పుణ్యమును 
తెలుసుకొనుటకు (పయత్నించేవారు అందువలన రెండావుల దూడ మాదిరి 
డాక్టరుగారు ఇద్దరు సర్జనులవద్ద పని చేయుటవలన ఇద్దరి నై పుణ్యమును 
(గ్రహించుటకు వీలుపడింది. 


కర్నల్‌ రైటుకు జక్రయ్యగారికి సఖ్యత తక్కువ. జక య్యగారి 
శిష్యడై న మన డాక్టరుగారు తన వద్ద పనిజేయవలసిన హౌస్‌ సర్భనుల 
మధ్య కనబడగనే ఆయన మొదట కొజకొణలాడేవారు. కాని, విద్యను 
నేర్చుకోవాలని ఆరాటపడే విద్యార్థిని రావద్దని ఎట్టు చెప్పగలడు? పైగా, 
ఈయన తన విద్యార్లులక ౦ చె ముందుండి సహాయపడుతుండేవారు. 
డాక్టరుగారి విద్యాతృష్టను చూదిన తరువాత ఆయనకు డాక్టరుగారి మీద 
సద్భావము కలిగింది. అప్పటినుండి తన విద్యార్థులలో ఒకరినిగానే 
డాక్ట రుగారిని చూచుట (పారంభించారు. 


జ రోజులలో రోగులను వరుసగా నిలబెట్టి డాక్టరుగారు తన 
లైటుతో పరీక్షిస్తూ, తగు సలహాలిస్తూ ముందుకు నడుస్తూ పోతుండేవారు. 
ఆయనను అనుసరిస్తూ హౌస్‌ సర్దనులు నడుస్తుండేవారు. కాని, వారు రోగి 
కంటిని సరిగా చూడలేకపోయేవారు. అందువలన రోగి కంటి పరిస్థితి 


10 దృష్టిదాత 


వారికి అవగాహన అయ్యేది గాదు. అందుకు వారు బాధపడే వారు కూడ 
కాదు. కాని, డాక్టరు గారు మాతం అయ్యో, కంటి పరిస్థితీని సరిగా అవ 
గాహన చేసుకోలేక పోతున్నానే అని ఆలోచించి, తనవెంట ఎప్పడూ ఒక 
బ్యాటరీలై టు ఉంచుకొనేవారు. రోగి కంటిని సర్జను పరీక్షించి తగు సలహా 
ఇచ్చి ముందుకు సాగగనే మన డాక్టరు గారు తన లైటుతో రోగిని పరీ 
శ్నించుచుండెడివారు. ఇది అంతయు చూస్తున్న కర్నల్‌ రైటు ఒక రోజు 
డాక్టరుగారితో “Are you going to the Mathrades” (నీవు మృతదాస్‌ 
కావాలనుకుంటున్నా వా?) అని గట్టిగా అన్నారు. అట్టా అన్న ప్పుడు, 
డాక్టరు గారు కొంత జంకారు. కాని, మృతదాస్‌ అనే మాటను మరువ 
లేదు. మృతదాస్‌ ఎవరని కర్నల్‌ రైటును అడిగే ధైర్యము ఆయనకు 
లేదు. అందువలన ఆ విషయము వదలిపెట్టారు. వారికి మొదటినుంచి 
డైరీ వాసే అలవాటున్నది. అందువలన ఆ రోజు డైరీలో మృతదాస్‌ అనే 
మాటను (వాసుకున్నారు. భవిష్యత్తులో ఆ మాష డాక్టరుగారి వెద్య 
వ్భ త్తిలో పెనుమార్పు తెచ్చింది. 


నతవైద్య సవకు నొంది 

మదాసు నుంచి వచ్చిన తరువాత డాక్టరుగారు 1926 సెపైంబరు 
1వ తేదీన సోదరుడు రామమూ ర్రిగారిని సహాయకునిగా పెటుకొని 
తెనాలిలో స్యంతముగా ఆసుష తి [పారంభించారు. 1934 వరకు “పవిధ 
రకములైన రుగ్మతలకు వైద్యము చేసేవారు. జనరల్‌ సర్జరీతోపాటు 
([పసూతి కేసులు కూడ చేపట్టి మంచి వై ద్యునిగా (పజలు అధిమానమును 
చూరగొన్నారు. 


[పారంభము నురడి తగినంత రోగుల సంఖ్య ఉండి ఆసుష తి 
అభివృద్ధి చెంద సా గింది, అయినను, వారికి ఎప్పుడూ కంటి చికిత్స మీదనే 


దృష్టిదాత sr 


ఆస క్రి, ఆభిమానము పెరగసాగింది. ఎప్పుడూ నేత చికిత్సా విధానము. 
గురించే ఆలోచిస్తుండేవారు. 


మొదటగా చెడిపోయిన S&C (చీముతి త్తి) ఆపరేషను చేశారు. అది; 
ఆయన మొదటి కంటి ఆపరేషను. ఈ నీటి తిత్తిని గూర్చి కొంచెము: 
తెలుసుకొనుట మంచిది. ఇది పతి కంటి లోపలి కొలికి (పక్కన 
ఉండును. పె రెప్ప అంచు నుండి ఒక గొట్టము, |శైంది రెప్ప అంచు 
నుండి ఒక గొట్టము ఈ నీటి తిత్తిలోనికి పోవును. కనుబొమ్మ ల'పైన 
బయటవై పు “ల్మాక్రిమల్‌ గ్లాండ్సు” (గంధులు ఉండును. ఎప్పుడూ వీటిని. 
ఉత్పత్తి చేయుట వాటి పని. ఆ నీరు కంటిని పరిశుభముచేసి ఈ గొట్ట 
ముల ద్వారా నీటి తిత్రిలోనికి వెళ్ళి, ఆక్క డనుండి ముక్కు. ద్యారా 
శరీరములోనికి పోవును. ఎపుడూ ఈ సీటితి త్రి కమ్మరి కొలిమి తి త్రివలె 
వనిబేయుచు, ఈ రెండు గొట్టముల ద్వారా నీటిని లోపలికి తీసుకొనును. 
కొన్ని కారణముల వలన ఆ నీటితి త్రి పనిచేయదు. అంతేకాదు, ఒకొ-_క్క- 
సారి అది చీముపట్టి, కంటికికూడ అపకారము చేయవగ్చు. అందువలన 
ఆ చెడిపోయిన తిత్తిని ఆపరేషను చేసి తీసివేయవలెను. డాక్టరుగారు 
మొదటగా చేసిన కంటి ఆపరేషను ఇడియే. కాని, ఆ ఆపరేషన్‌ సకెస్‌. 
కాలేదు. అందుకు ఆయన నిరుత్సాహపడలేదు. వెంటనే ఆ రోగిని తన 
ఖర్చుమీద మదాసు తీసుకొని వెళ్ళి ,ఆపరేషను చేయించి తీసుకౌని వచ్చారు. 
దగ్గర ఉండి ఆపరేషను జరిపించినందున తను ఆపరేషను చబైములో చెసిన 
పొరబాటు _గహించగలిగారు. తరువాత ఎన్నియో అటువంటి ఆపరేష 
నులు చేనీనప్పటికి మరల ఒక కేసు కూడ చెడిపోలేదు. 


1929 |పాంతములో తెనాలి గవర్నమెంటు ఆసుషతికి రావు 
వెంక టావుగారని ఒక డాక్టరుగారు వచ్చారు. ఆయన జనరల్‌ సర్ణణ, 


"12 దృష్టిదాత 


కాని, వారికి నేత చికిత్స కూడ కొంత తెలుసు. ఆయనతో మన డాక్టరు 
గారికి బాగా పరిచయమైనది. వారు |పతిరోజు 10 గంటల తరువాత ఏదో 
ఒక ఆపరేషను విధిగా చేస్తుండేవారు. మన డాక్ట రుగారుకూడా శ స్త్రచికిత్సాభి 
మానియెనందున తన వై ద్యాలయమును 10 గంటలకు మూసి, గవర్న 
మెంటు ఆసుషుతిలో ఆయన చేయు ఆపరేషనులలో సహాయపడుచుండెడి 
వారు. దీనినిబట్టి వారు జన్మ తః శ స్త్రచికిత్సా నిపుణులని భావించవచ్చు. 


తన చికిత్సాలయము బాగా అ ఆంకా నూతన పరి జ్జ 
మును తెలుసుకొ నవలెనని డాక్టరుగారి తపన. ఆ రోజులలో E& కిస్టమస్‌ 
సందర్భముగా 15 రోజులకు సీజను టికె జ రై ల్వేవారు ఇచ్చవారు. & 
టిక్కెట్టు తీసుకొని డాక్టరుగారు రెండు రోజులకొకసారి మృదాసు వెళి, 
అక,_డ ఆసుపతిలో జరుగు పనిని చూచి, మరునాడు తెనాలి చేరి తన 
రోగులనుచూస్తూ అనుభవమును గడిస్తుండేవారు. కొన్ని సంవత్సరాలు 
ఇట్టాసాగింది. మదాసు ఎగ్మూరు కంటి ఆసుప త్రీలో విదేశీయులకు 
జసు మన భారతీయులు సూపరింపె ుండెంట్ల్టుగా రాసాగారు. ఒకసారి 
సూపరిం బెండెంటు ము త్రయ్యగారు మన డాక్టరుగారితో, “పమిటి సూర్య 
నారాయణగారూ! మీ పిచ్చిగాని, మీరు ఇక-డకు వచ్చి పొందే లాభము 
ఏమిలేదు, (శమతప్ప.” అన్నారు. వీరు అప్పటినుంచి ఆ |పయాణం 
మానుకున్నారు. 


గే CE Ck $ 
డాక్టరు? రెపె గాంధీగారి (పధావము $ 
డాక్టరుగారు వైద్యవృత్తి చేపట్టిన పారంభదళలో అనగా 19238_ 
30 సం॥ల మధ్యలో మాతృదేశ స్యాతంత్యము కొరకు గాంధీగారి 
నాయక త్యము (కంద ఉద్యమము జరుగుచుండెను. జైలుకు వెళ్ళేవారు 
వెళ్ళుచుండిరి. లారీ దెబ్బలు తినుచుండిరి. దేశమంతా అలకలోలముగా 
(sa) (se) 


యణ దంవతులు 


ర్యనారా 


“< 


దృష్టిదాత 13 


ఉండెను, డాక్టరుగారికి వైద్యవృత్తియందు, అందునా శస్త్రచికిత్సమీద 
అభిరుచి రోజు రోజుకు పెరుగుచుండెను. దానికితోడు నేత చికిత్సకు 
వచ్చు రోగుల సంఖ్య కూడ పెరుగుచుండెను. ఆటు దేశ పరిస్టితి, ఇటు. 
తన శస్ర్రచికిత్సాభిరుచి _ ఆ సందిగ్గ వరిన్ధితులలో కర్తవ్య మేమిటో" 
వెంటనే నిర్ణయించుకోలేక పోయారు. అప్పుడు గాంధీగారికి వివరాలతో 
ఉ త్రరము (వాని ఆయనను తన క ర్రవ్యమేమిటో తెలుపవలనదిగా 
కోరారు. అందుకు గాంధీగారు ఇచ్చిన సలహా |పకారం |పత్యక్ష. రాజ: 
కీయాలలోనికి దిగకుండా వై ద్యవృ త్తిలోనే స్థిరపడి, బీద రోగులకు సేవ 
చేయుచు నిర్మాణ కార్యక మములో పాల్గొనుటకు నిర్ణయించుకున్నారు. 
మన డాక్టరుగారు. 


1933 లో గాంధీగారు మచిలీపట్నం వచ్చినప్పుడు ఆయనను. 
కలుసుకొని, తన క ర్రవ్యమును గురించి తిరిగి ప్ని ంచారు.ఆందుకా యన 
డాక్టరుగారిని వైద్యవృత్తి నిర్వహిస్తూనే హరిజన సేవ చేయవలనసినదని 
సలహా యిచ్చారు. వారి సలహా పాటించి మన డాక్టరుగారు స్వాతం త్య 
సమరానికి సానుభూతిగా విదేశీ వస్ర్రదహనము చెసి ఖద్దరునే వాడటం 
పారంభించారు. తను వాడుటయేగాక ఇంటబియందలి సభ్యులందరిచేత 
విధిగా ఖద్దరు ధరించునట్లు చేశారు. ఆసుపత్రి కార్యక ర్రల కుటుంబాలను 
కూడ ఖాదీదారులను చేయడ మేగాక , అందరు విధిగా నూలు వడుకునట్లు 
(పేరేపించారు. తన కార్యక ర్రలలో హరిజనులను కూడ చేర్చుకొని, 
వారితో భేదభావము లేకుండా సంచరిస్తూ, మిగతా వారిని కూడ ఆ 
విధముగా చేయవలసినది (పోత్సహించారు. 


వైద్యసేవ విషయములోనే గాక వ్యక్తిగత జీవిత ఆచరణ విష 
యాలలోకూడ రోజు రోజుకు గాంధీగారి యందు డాక్టరుగారికి అభిమానము 


14 దృష్టిదఃత 


పెరగసాగింది. దాని ఫలితముగా 1934 సం॥ నుండి తన ధర్మపత్ని 
సహకారముతో [బ్రహ్మచర్య (వతమును కొనసాగించారు. గాందీగారి ఆత్మ 
కథ పఠనము ఆయన జీవితమును మార్చివేసింది. 


ఒకసారి గుంటూరు నుంచి నేతి చలపతిరావు గారు వచ్చి “డాక్టరు 
గారూ! నేను ఈమధ్య సేవ్నాగాం వెళ్ళితే ఆశ మవాసులు నన్ను వడ్డమూడి 
నారింజకాయలు పంపమన్నారు. కాని నాకు వీలు పడటంలేదు. మీరు 
పంపండి.” అని చెప్పారు. అది దైవాజ్ఞగా భావించి వారం వారం సేవా 
(గామం ఒక బుట్ట నారింజపండ్లు పంపుతుండేవారు. ఆ విధంగా డాక్టరు 
గారికి సేవ్యాగామం ఆ్రమంతో సంబంధం ఏర్పడింది. 


ముదరని శుక్లములుకూడ ఆపరేషను చేయవచ్చును: 

ఒకరోజు డాక్టరుగారు తన పాత డ్రెరీలు చూస్తుండగా, అందులో 
తాను |వాసుకున్న, కర్నల్‌ రైటుగారు అన్న ‘Are you going to 
be Mathradas’ అను వాక్యము కంటబడింది. ఈ మతదాస్‌ 
ఎవరు? ఆతనిని గూర్చి ఆ రోజున ఆసుషతి సూపరించెండెంటు ఎందుకు 
ఆట్లా అన్నారు? ఈ మృతదాసులో ఏదో విశేషముండ బే ఆయన 
ఆ రోజు ఆ మాట అని ఉండవచ్చని తలచి ఆయన విషయమై భోగ ట్రా 
చేశారు, 


మృతదాస్‌ పంజాబులో కంటి డాక్టరుగా పనిచేయుచున్నారని, 
(పపంచములో ఆయన చేసినన్ని ఆపరేషనులు ఎవ్వరూ చేయలేదని 
డాక్టరు గారికి తెలిసింది. అందువలన వారిని చూడవలెనను పేరణ కలి 
గింది. ఆయన చేయు ఆపరేషను విధానమును చూడదలచి, తను 
ఎప్పుడు అక్క-డికి రావచ్చునో తెలుపమని ఉ త్రరము |వాళారు, వేసవి 


దృష్టిదాత 15 


కాలములో వని బాగుండును, కాన ఆప్పటికి రావలనిందని సమాధానం 
వచ్చింది. 


193+ సం॥లో డాక్టరుగారు మొదటిసారి పంజాబు వెళ్ళారు. 
అక్క_డ మృతదాస్‌గారు చేయు ఆపరేషను విధానమును, అక్కడి పరి 
స్థితిని పరిశీలించారు. 


మృతదాసుగారు తన కారులోనే ఆపరేషను చేయుటకు కావలసిన 
పరికరములను ఉంచుకొని గామములలో తిరుగుచు, ఎక్క_డపడితే ఆక్కడ 
ఆపరేషనులు చేసేవారు. ఆపరేషను చేసిన రోగులను చెట్ల క్రిందనే 
పండుకోబెపేవారు. తరువాత స్థానిక వైద్యునికి కొన్ని సూచనలిచ్చి 
ఆయన ముందు గామానికి వెళ్ళేవారు. ఆయన చేయు ఆపరేషను 
విధానము ‘Post Operative Care’ అనగా ఆపరేషన్‌ తరువాత 
జరగవలనిన చికిత్స డాక్టరుగారికి నచ్చలేదు. కాని, ఆయన ముదరని 
శుక్లములు కూడ ఆపరేషను చేయుట మొదటిసారిగా డాక్టరుగారు 
చూశారు. అప్పుడు ముదరని శుక్చములు కూడ చేయవచ్చునని తెలుసు 
కున్నారు. పంజాబులో పనిచేస్తున్న మరికొందరు డాక్టర్లను కలుసుకొని 
వారు చేయు ఆపరేషను పద్దతిని తిలకించారు. అక్కడ ఎవరి పద్ధతి వారిదే. 
అసలు ముదరని శుక్లముల ఆపరేషను చేయు విధానమును ఎవరు [పారం 
భించారని విచారించగా లోగడ కర్నల్‌ స్మిత్‌ అను ఆంగ్లేయ డాక్టరు 
మోగా అను |పదేశములో ఉండి నేత చికిత్స చేసేవారని, ఆ రోజులలో 
ఆయన ఈ ముదరని శుక్లములు ఆపరేషను చేయుటలో [పయోగాలు 
చేశారని తెలిసింది. |వ్రస్తుతం వారు రిటైరు అయి లండనులో విశ్రాంతి 
తీసుకుంటున్నారనికూడ తెలిసింది. కర్నల్‌ స్మిత్‌ ఆపరేషను విధానమును 
చూచి అక్కడీ డాక్టర్లు ఎవరికి తోచిన విధముగా వారు చేస్తున్నట్టు 


16 దృష్టి దాత 


డాక్టరుగారికి అనిపించింది. అంతేగాక, ఆ డాక్టర్లు ఒకరినొకరు విమర్శించు 
కుంటుండేవారు. 


కర్నల్‌ స్మిత్‌ : 

కర్నల్‌ స్మిత్‌ తన సర్వీసు కాలమంతయు పంజాబులో గడిపారు. 
జలంధరులోనే ఎకువ కాలము పనిజేశారు. ఆయన పనిచేసిన కాలములొ* 
ముదరని శుక్షములు ఆపరేషను చేయుటలో అనేక (పయోగాలు చేశారు. 
ఆ (పయోగాలలో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదురొ_నవలని వచ్చింది. 
ఆందువలన ముదరని శుక్రములు అపరేషను చేయవచ్చునని కావలసినంత 
(పచారము జరుగలేదు. 


రిపెరు ఆయి లండనులో ఉంటున్న కర్నల్‌ స్మిత్‌ ఒకసారి 
పంజాబు వచ్చి, తన అనుయాయులు చేయు ఆపరేషనులు పరిశీలించారు, 
ఆ సమయములో ఆయనకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. శుక్ల మును 
ఫొర్చెప్పుతో లాగకుండా పల్టీ కొట్టించు విధానము (Tumbling) హరి 
మనసులో మెదిలింది. కాని, ఆ పద్దతిని అమలుచేయుటకు ఆయనకు 
పయసు మించిపోయింది. పంజాబులోని డాక్టర్లు ఆ పద్దతిని అమలు 
ఇయగలరని ఆయనకు సమ్మకము కుదురలేదు. తన ఆలోచనలను ఎవరు 
ఆమలు చేనెదరా అను ఆలోచనలతో లండనులో విశాంతి తీసుకొను 


చుండిరి. 


రః సందర్భములో శుక్లము అంసే ఏమిటి, అది ఎందుకు ఏరడు 
తుందో తెలుసుకోవటం అవసరం. అందువలన శుకము ఆసరేషనులో 
౧ 


డాక్టరుగారి విధానం అర్థం చేసుకోటం మనకు సులభ్రమవుతుంది. 


దృష్టిదాత 17 


శుకమనగా ఏమిటి : 


౧ 


మనము చూచే వస్తువులపై మన దృష్టిని ఫోకస్‌ చేసేందుకు మన 
కంటిలో చిన్న చిశ్ళ గింజంత,  స్పటికములాంటి అద్దపు బిళ్ళను భగ 
వంతుడు అమర్చాడు. వృద్దాహ్యము వలనగాని, ఆహార వ్యవహార లోప 
ముల వల్లగాని, మధుమేహము మొదలగు వ్యాధుల వల్లగాని, కంటికి 
దెబ్బ తగిలిగాని, ఆ చిళ్ళ గింజవంటి నిర్మలమైన అద్దములో చేరిన 
మకిలి _ కాంతి కిరణములను లోనికి పోనీయదు. అప్పుడా నేతములో 
శుక్రము ఏర్చడినదందురు. రెండు మూడు సంవత్సరములలో దీనివలన 
దృష్టికి వూర్తి అవరోధము కలిగితే శుక్లము - Cataract _ ముదిరినదని 
అంటారు. కాని, కొంతమంది కండ్లలో ఈ మకిలి కొంత మేర కే వ్యాపించి 
తరువాత పెరగకుండా ఆగిపోతుంది. అప్పుడు శుక్టము ముదరదు. డాని 
వలన మామూలు రోగి తన వని చేసుకొనలేడు, 


చూపు సరిగా కనబడని స్థితిలో నుండు ఇబ్బందులు ఆ డాధను 
ఆఅనుభవించువారికే ఎరుక. ఇక పని చేసుకొని కుటుంబమును పోషించు 
కొనవలసిన వానికి ఈ గతి పట్టినబ్దెలతే వారి బాధ ఊహించవలసిదే కాని 
మాటలలో చెప్పలేము. కొంతమంది కండ్లలో శుక్రము ముదరక కొన్ని 
సంవత్సరములు గడవవచ్చును. ఈ శుక్రము ఒక సన్నని తిత్తిలో 
ఉండును. శుక్రము ముదిరిన తరువాత ఆ తిత్తిని చీల్చి ఆందులోని 


శుక్తమును bans డాక్టరుగారు ఆతి త్రిని చీల్చకుండా శుక్రమును 
తి త్రితో సహా బయటకు గీయుదురు. రః పద్దతి వలన శుక్రము రర 
నదా, లేదా అను (ప్రశ్నకు తావులేదు. 


DD.2 


18 దృష్టిదాత 


ఏకలవ్య సాధన .: 


డాక్టరుగారు 1936లో తన జనరల్‌ |ప్రాక్టీసును మానివేసి 
కేవలము కంటి వైద్యమునే చేయుటకు నిశ్చయించుకొని ఆసుప। తికి 
శ్రీకృష్ణా కన్ను ఆసుషుతి ఆని పేరు పెట్టిరి. ఆ రోజులలో కేవలము 
నేత వై ద్యమునే నమ్ముకున్న వారు ఎవ్యరూ లేరు ఆయన ఆలోచనలు 
శుక్ల ముల ఆపరేషను మీద, అందునా ముదరని శుక్రముల ఆపరేషను 
మీద కేందీకృతమై ఉన్నవి. అందువలన ఆయన లండనులో విశ్రాంతి 
తీసుకొనుచున్న కర్నల్‌ స్మిత్‌తో ఆపరేషను చేయు నూతన విధానము పె 
ఉత్తర |పత్యు తరములు జరుపనారంధించారు. డాక్టరుగారి ఉత్సాహ 
పూరితమైన ఉత్తరము చూచి కర్నల్‌ స్మిత్‌ చాల ఆనందం పొందారు. 
అందువలన తను సర్దన్‌గా పనిచేయు సందర్భములో కలిగిన అనుభవము 
లను, తాను రివైరు అయిన తరువాత తనకు స్ఫ్సురించిన ఆలోచనలను 
డాక్టరుగారి (వాస్తూ, ఆపరేషను చేయుటలో ముందుకు దై ర్యముగా 
సాగవలసినదని |పోత్సహిస్తుండేవారు. 


వీరి ఉత్సాహమునకు వారి (పోత్సాహము తోడై నది. వారు 
సూచించిన (|పకారం వీరు ఆపరేషను చేయుట, ఆందులో కలిగిన అను 
భవములను తెలిపి వారి అలోచనలకు అవకాశము కలిగించుట _ ఈ విధ 
ముగా ఏకలవ్య సాధన ద్యారా డాక్టరుగారు ఆపరేషను చేయుటలో 
నైపుణ్యము సంపాదించారు. 


కర్నల్‌ స్మీత్‌గారి ఉ త్రరములు డాక్టరుగారి శస్త్రచికిత్సా నైపుణ్య 
ములో అనేక మార్పులు తెచ్చినవి. [క్రమేణ కర్నల్‌ స్మిత్‌గారితో డాక్టరు 
గారికి బాగా సన్నిహిత సంబంధం ఏర్పడింది. కర్నల్‌ స్మిత్‌గారి ఫోటో 
పీరి వద్దకు వచ్చింది. పీక ఫోటో చారీ వద్దకు చేరింది, 


దృష్టిదాత 19 


(పతి సంవత్సరము డాక్టరుగారు కర్నల్‌ స్మిత్‌కు క్రిస్టమస్‌ 
గ్రీటింగ్స్‌ పంపుతుండేవారు. వారు తిరిగి గీటింగ్సు పంపుతుండేవారు. 
ఒకసారి కర్నల్‌ స్మిత్‌ డాక్టరుగారికి ఒక ఉ తరము వ్రాస్తూ, తన కుమా 
రుడు రసెల్‌స్మిత్‌ కూడ EY౮e SnNrకe0n _ నేత వైద్యుడని |వాశారు. 
అక్కడ ఎంతగొప్ప డాక్టరు అయినా సంవత్సరంలో 100, 150 కంచి 
ఎకుుు_వ ఆపరేషనులు చేయుటకు అవకాశము దొరకదు. అందువలన. 
ఆయన తన కుమారుడు ర సెల్‌స్మిత్‌ను ఇండియాకు పంపవలెనను ఉద్దే 
శ్యముతో “నా కుమారుడు కొంతకాలముండి మీ పని తెలుసుకుంటాడు. 
మీకు అభ్యంతరము లేదుగదా?” ఆని (వాశారు. దానికి అంగీకరిస్తూ డాక్టరు 
గారు ఆయన కుమారుడు రసెల్‌ స్మిత్‌ను పంపమని ఉ త్రరము |వాసినారు, 
కాని, ఎందువలనో వారివద్ద నుండి ఉత్తరము రాలేదు. మామూలు 
పకారం 1940 డిసెంబరులో డాక్టరుగారు డ్రస్థమస్‌ (గీటింగ్సు పంపారు, 
అది మరిఒక స్మిత్‌కు అందినది. ఆయన సొలినిటరు, కర్నల్‌ స్మిత్‌కు 
బంధువు కూడ. ఆయన ఆ ఉత్తరము చదివి జవాబు |వాశారు. దానిని 
బజ్జి కర్నల్‌ స్మిత్‌ 1940 ఏృపియల్‌ 28 వ తేదీన చనిపోయాడని, ఆయన 


కుమారుడు అంతకుముందే చనిపోయాడని తెలిసింది. 


(గామాలలో తిరిగి వై ద్యసేవచేయుట : 


ఆ రోజులలో కంటికి [పత్యేక చికిత్స కలదని ప్రజలకు తెలియదు. 
శుక్రము వలన ఆఅంధత్యము వచ్చునని, అపరేషను చేసి శుక్హ మును తొల 
గించిన చూపు తిరిగి రాగలదని |పజలకు తెలియదు. ఆ పరిస్థితులలో 
ఆపరేషను చేయించుకొనుటకు వచ్చేవా రెవరు? ఆందులో (గామాలనుంచి 
వైద్యమునకు వచ్చేవారు ఎంతమంది ఉంటారు! కనుక, (గ్రామాలకు వెళ్ళి 
వారి ఇంటిముందే వై ద్యము చేయదలిచారు డాక్టరుగారు. 


20 ద ఎ్రిషిదాత* 


వారి ఉద్దేళ్యమైతే బాగానే ఉన్నది. కాని, అందకు తగిన ఆర్థిక 
పరిస్థితి ఆయనకు లేదు. అప్పుడు భార్య మెడలోనున్న కొద్దిపాటి బంగా 
రాన్ని అమ్మి, ఒక పాతకారు కొన్నారు. దానితో వై ద్యము చేయుటకు, 
శస్త్ర చికిత్స చేయుటకు తగిన సామ్మాగిని పెట్టుకొని (గామ గ్రామం 
తిరిగి వైద్యం చేయ (పారంభించారు. కాని తగినంత (పోత్సాహము 
లభించలేదు. డాక్టరుగారు వస్తుంటారు గదా తొందరేమిటి, ఎప్పుడో" 
చేయించుకోవచ్చులే అని భావించి కొందరు ముందుకు రాలేదు. ఆపరేషను. 
చేయించుకున్న వారు కూడ వెంటనే ఫీజు ఇచ్చి తగు సహకారం అందించ 


లేదు. ఆందువలన డాక్టరుగారు ఆరునెలల (పయోగములో ఆర్థికంగా 
దెబ్బ తిన్నారు. ఆప్పుడు వచ్చిన రేటుకు ఆ కారును అమ్మి, బాకీలు తీర్చి 
బ యటపడ్తారు 


ముదరని శుక్లములు ఆపరేషను చేయుట (ప్రమాదమని, అది 
మంచి విధానము కాదని మృదాసు డాక్టర్లు (పతివారికి చెప్పి నిరుత్సాహ 
పరుస్తుండెడివారు. ఈ రోజులలో ఆందరూ ముదరని శుకములు కూడ 
ఆపరేషను చేస్తున్నారు. అప్పటి ఆ వాతావరణంలో ఏటికి ఎదురీదినట్లు 
డాక్టరుగారు చాల (శమపడవలసి వచ్చింది. ఆయన తం డిగారు కుమారు 
నితో “స్‌ ఉద్దేశ్యము మంచిదే. కాని, మనము సామాన్య గృహస్తులము 
నీవు ప్రవాహమునకు ఎదురీదుతున్నావు. ఏ పరిస్థితులోనై నా నీకు కలిసి 
రాకపోతే ఎవ్యరు నీ గడప తొక్క-_రు. బాగా ఆలోచించు" అని సలహా 
యిచ్చారు. అందుకు డాక్టరుగారు ఒక చిరునవ్వే సమధానంగా యిచ్చి, తన 
పట్టుదలను సడలింపకపోగా, ఇంకా బాగా పెంచారు, వ్యాపకంగా సేవ 
చెయ్యాలనే ఆరాటం, 


దృష్టిదాత 21 


విశాల కేతములో బీద రోగులకు నేవ చేయవలెనను కోరికతో, 
తగు సలహాలు ఇవ్వవలసినదిగా గాంగీగారికి డాక్టరుగారు ఉ త్తరం (వాని 
నారు. అందుకు ఆయన ఆంగ్లము లో జవాబు |వాస్తూ “నీ వద్దకు వైద్యము 
నకు వచ్చు రోగులు బందువులై నను, స్నేహితులై నను నీవు వారి వద్ద 
నుండి తగుమాతము ఫీజును (Moderate Fee) వసూలు చేయవచ్చు. 
కాని, నీవు అడిగినంత ఫీజు ఇవ్యలేక పోయినవారిని, అంతేకాదు _ అసలు 
ఫీజు ఏమ్మాతము ఇవ్యలేని వారిని కూడ నీవు నిరాకరించక వైద్యము 
చేయవలె"! అని తెలిపారు. 


వినో బాజీ దర్శనం : 


1936 లో డాక్టరు గారు తీరిగి పంజాబ్‌ వెళ్ళి, అక్కడ డాక్టర్లు 
చేయు శస్త్ర చికిత్సా విధానమునకు, తాను చేయు విధానమునకు ఉన్న 
తేడాలను అధ్యయనము చేయద లచారు. 


అందుక ని డాక్టరుగారు పంజాబు వెళ్ళుచూ మధ్యలో వార్దాలో డిగి 
సేవాగామం చేవుకున క్నారు. అక ),డ మహదేక్‌ దేశాయి ms కలిసీ, 
గాంధీ గారిని దర్శించుటకు తెనాలి నుంచి వచ్చితినని తన విషయము 
కొద్దిగా పరినయము చేసుకున్నారు. అప్పుడు ఆయన వెంటనే “మీరేనా 


——— 


1. “Youare entitiled to charge a moderate fee from 
all of those you are called upto treat including 
friends and relatives. But you may not refuse 
a single poor patient who cannot afford to pay 


the fee you demand or any fee at all.” 
— MN. K. Gandhi 


92 దృష్టిదాత- 


మాకు నారింజకాయలు పంపుతుండేవారు” అంటూ ఆదరణ చూపారు. 
“మీరు గాంధీగారిని దర్శించవచ్చు, కాని, వారితో నాలుగు రోజుల వరకు. 
మాట్లాడుటకు వీలుపడదు” అని చెప్పారు. అది విని డాక్టరుగారు తనకు 
ఆంతవరకు ఇక్క-డ ఉండుటకు వీలుపడదని, ముందుగానే తన కార్య 
(క్రమము నిర్ణయమైనదని చెప్పారు. “మికు వ్యవధి లేనిచో తిరుగు (పయా 
ణములో దిగవచ్చు. ఎటూ వచ్చినారు గనుక, ఇక్కడికి దగ్గరలో 
బాల్యాడిలో వినోబాజీ ఉన్నారు, ఆయనను దర్శించండి” అని ఒక 
ఉత్తరం (వాసి ఇచ్చారు. 


లోగడ ఒకసారి హరిజన్‌ పతికలో గాంధీగారు వినోబాజీని పరి 
చయము చేస్తూ, అతను ఎంత సేపు వడికినను మధ్యలో దారము తెగదు 
అని |వాళారు. నిత్యము వడుకుచున్నను మాటిమాటికి దారము తెగుట 
డాక్టరుగారి అనుభవములోని విషయము. ఆండువలన మధ్యలో నూలు 
తగకుండా దారము తీయు (పజ్ఞ కల వినోబాజీని దర్శించవలెనని అను. 
కున్నారు. 


ఆనాడు.1936 ఫి బవరి 25 వ తేదీ మహదేవ్‌ దేళశాయిగారి ఉ త్రర 
ముతో డాక్టరుగారు బాల్‌వాడి వెళ్ళి ఆ ఉత్తరమును లోనికి పంపారు. 
వెంటనే లోనికి రమ్మనమని వినోబాజీనుండి కబురు వచ్చింది. వినోబాజీతో" 
తన విషయం అంతా డాక్టరుగారు చెప్పారు. బీద రోగులకు విశాల కేత 
ములో సేవ చేయుటకు తగు సలహాలు ఇవ్యవలసినదిగా ఆర్థించారు.. 
అంతా విన్న వినోబాగారు “నీవ తెనాలి తిరిగి వెళ్ళేటప్పుడు ఇక _డ 
దిగితే, మనము అన్ని విషయములు వివరంగా మాట్లాడుకుందాము” 


దృష్టిదాత 28 


అందుకు అంగీకరించి బయటకు రాగానే ఆక్క_డ ఉన్న కొందరు, 
డాక్టరుగారిని ఆపి “మీకు ఇదివరకు వినోబాగారితో పరిచయమున్న దా?" 
ఆని (పేశ్నించారు. ఇదే పథమ పరిచయమని డాక్టరుగారు చెప్పారు. 
వారు ఆ విషయము విని ఆశ్చర్యపడి, చాలాసేపటినుంచి మేము వేచి 
యున్నాము. కాని “ఇంతవరకు మాకు అవకాశము దొరకలేదు. మీరు 
ఆదృష్టవంతులు'' అని అన్నారు. ఆ మాటలకు డాక్టరుగారికి ఆశ్చర్యము 
కలిగింది. వినోబాజీ కొజుకు ఇంత మంది నిరీక్షిస్తున్నారంటే ఆయన 
సామాన్యుడు కాదు, ఒక మహా వ్యక్తి అయి ఉండాలి అని నిర్ణయించు 
కున్నారు. ఆ క్షణమునుంచి డాక్టరుగారు వారి యందు భరి భావము 
పెంచుకొని, వారిని గురుతుల్యునిగా భావింపసాగారు. 


డాక్టరుగారు పంజాబు పర్యటన ముగించుకొని, ఢిల్లీలో జరుగు 
నేత వైద్యుల సభకు హాజరగుటకు వచ్చారు. కాని, కొన్ని కారణాల 
వలన ఆ సభ వాయిదా పడినట్టు తెలిసింది. అందువలన ఆయన వెంటనే 
బయలుదేరి వినోబాజీని కలియదలచి వారా వెళ్ళుటకు నిశ్చయించు 
కున్నారు. ఇంతలోనే ఒక మి తుడు కలిసి మాటల సందర్భములో వినోబా 
గారు ఆ సాయంతమే ఢిల్లీ వస్తున్నారనియు, భంగీ కాలనీలో బస 
చేయుదురనియు చెప్పాడు. ఇంకేం! ఆడబోయిన తీర్ణమెదురై నట్లు, 


డాక్టరుగారి పని సులువై నది. 


వినోబాజీ సలహో : 

9_4.1936 వ తేదీ డాక్టరుగారి జీవితములో మరపురానిరోజు, 
ఆనాడు ఉదయం డాక్టరుగారు భంగీ కాలనీకి వెళ్ళి వినోబా గారిని 
దర్శించారు. డాక్టరుగారి సమస్యవిన్న తరువాత వారు ఈ (కింది సలహా 


యిచ్చారు: 


24 ద ఎ్రిష్టిదాత 


“నీకు ఇబ్బంది కాకుండా ఉండునట్లు ఫలానా రోగమునకు ఇంత 
ఫీజు అని నిర్ణయించుకో. బీదవాడు కాని, భాగ్యవంతుడు కాని, ఎవరై నను 
సరే, వాని నుండి నిర్ణయించిన దానికంచె ఎక్కు_వ సొమ్ము తీసుకొనవద్దు. 
ఇవ్వలేని వీదవాడు ఎంత యివ్యగలిగితే అంతే తీసుకో, అసలు ఏమాతము 
ఫీజు ఇవ్వలేని వారికి కూడ నీ సేవ అందించు. ఫీజు యివ్యలేని కారణం 
చేత ఏ రోగిని వై ద్యము చేయకుండా పంపవద్దు. నీ పనిని చూచి ఎవరై నా 
ఎక్కువ పైకము ఇచ్చినచో దానిని వేరే పెట్టి, బీద రోగులకు మందుల 
కోనం, కండ్డజోళ్ళకోసం ఖర్చు పెట్టు. వీదరోగులు నీవు అడిగిన ఫీజు 
ఇవ్వలేక పోయినందున కలిగిన. -పీ నష్ట మును పూడ్చుకొ నుటకు భాగ్య 
వంతులు ఇచ్చిన ఆదనపు పైకము నుండి తీసుకొనవచ్చును.” 


అక_డి నుండి డాక్టరుగారు తెనాలి తిరిగి వచ్చిన వెంటనే వినో 
బాబీ సలహాను ఆమలు పెట్టారు. ఎవరై నా ఇవ్యవలసిన దానికన్నా 
ఎక్కు_వ సొమ్మును యిచ్చిన, దానిని “ధర్మనిధి" ఖాతా కింద జమచసి 
బీద రోగులకు ఖర్చు పెట్టారేగాని ఎప్పుడూ ఆందులో నుంచి తన స్వంత 
మునకు వాడలేదు. కొంతకాలమైన తరువాత ఆ ధర్మనిధిని రిజిష్టరు 
చేయించారు. ఆ సొమ్మునుండి |పతిరోజు కూరలు, పండ్లు తెప్పించి, బీద 
రోగులకు పంచుతుండేవారు. ఇలా నీద రోగులయందు డాక్టరుగారు 
చూపు ఆదరణకు ముగ్భులై రోటరీ క్లబ్బు వారు (పతి ఉదయం పాలు 
తెచ్చి ఉచితంగా బీద రోగులకు ఇస్తుండేవారు. కొంత కొలమైన తరువాత, 
వారికి కొన్ని ఇబ్బందులు వచ్చినందున పాలు సరఫరా చేయుట మాని 
వేశారు. అయినా, డాక్టరుగారి కార్యకమం మాతం యథా |పకారముగా 
కొనసాగుతూనే వచ్చింది. 


దృష్టిదాత 23 


ఆసుష్మతి కార్యక రలు : 

విశాలమైన కేతములో వై ద్యసేవ చేయవలెనన్న, నమ్మకమైన 
కార్యక ర్రల సహాయము ఆవసరము. ఆది |గహించిన డాక్టరుగారు 
కొందరు కార్యక ర్రలను ఎంపిక చేసి తీసుకొని, వారికి | పతిరోజు వై ద్యనేవ 
చేయు విధానమును గూర్చి శిక్షణ యిస్తుండేవారు. ఆ కార్యక ర్హలు 
డాక్టరుగారు ఇచ్చిన శిక్షణ వలన బాగా లాభము పొందినదారై ,డాక్టరుగారి 
వైద్యనేవా రంగంలో వారికి సహకరిస్తుండే వారు. 


వారిలో శ్రీ మూలుపూరు సత్యనారాయణమూ రి ఒకరు. ఈయన 
1934 సంవత్సరమున డాక్టరుగారి వద్ద చెరి తగిన జ్ఞానమును సంపాదించి 
డాక్టరుగారికి ఆపరేషను సమయములో సహాయపడుటయే గాక ఆసుప।తి 
కార్య।కమమును పర్యవేక్షిస్తూ, అవసరమైనప్పుడు డాక్టరు గారు నడిపిన 
నేత కిబిరములకు |పధాన కార్యక ర్రగా కూడా వ్యవహరించి పధాన 
కార్యక ర్రగా ఉండిపోయారు. 


1939 మార్చి 29 వ తేదీ కృష్ణారావు (చిల్లర బాలకృష్ణారావు f 
ఈ రచయిత) _ డాక్టరుగారి వద్ద కార్యక ర్రగా పవేశించాడు. డాక్టరుగారి 
వద్ద వైద్య సేవలో తగు కిక్షణపొంది, వైద్య సేవలో అన్ని శాఖలలోను 
అనుభవము గడించి డాక్టరు గారికి సహాయపడుతుండేవాడు. అంతటితో 
ఆగక క్రమంగా అతను డాక్టరు గారికి ఆంతరంగికుడుగా చివరదాకా 


వ్యవహరించాడు. 


వీరేగాక జంధ్యాల పృీతాపతి, జంధ్యాల వెంక దేశ్వర్లు, ఈమని 
వెంకటనారాయణశర్మ, మరి కొందరు డాక్టరుగారి వద్ద తగు శికణాంది, 
వారికి వైద్య వృత్తిలో సహకరి స్రుండేవారు.. ఏీకతో పాటు కికణ పొందిన 


26 దృష్టిదాత 


ఘట్టి ఆంజనేయులు గారు కొంతకాలము వై ద సేవా రంగములో డాక్టరు 
గారికి సహాయపడ్డారు. తరువాత డాక్టరుగారికి సలహాపై సర్వోదయ 
కార్య|కమ బాధ్యతను నిర్వహించారు. 


డాక్టరు గారి తమ్ముడు రామమూర్తి గారు. డాక్టరుగారు ఆనుపతి 
పారంభించినప్పటి నుంచి వారి వెంట ఉండి నహాయ పడుతుండేవారు. 
(పధానంగా వారు ఆపరేషను థియేటరులో డాక్టరు గారికి సహాయపడు 
చుండేవారు. ఆయన సహకరించు పద్ధతి చూపరులకు చాల ఆశ్చర్యంగా 
ఉండేది. డాక్టరుగారి ఆపరేషను విధానమును చూచుటకు మదాసు నుంచి 
వచ్చిన డాక్టరు (శ్రీనివాసన్‌ గారు ఆపరేషను సమయములో సర్థనుకు 
రామమూర్థి గారు సహకరించు విధానమునకు ముగ్గుల, డాక్టరు గారితో 
“మీ తన్మునివలె సర్జనుకు సహకరిస్తుంటే ఏ సర్జనైనా సునాయాసంగా 
ఆపరేషను చేయగలడు. ఒకసారి మా నర్వును తీసుకొని వచ్చి మీ 
తమ్ముడు మీకు సహకరించు విధానమును చూపిస్తాను” అన్నారు. అట్లాగే 
రెండు నెలలకు తన నర్ఫుతో కూడ వచ్చారు, తాను డాక్టరుగారి ఆప 


రేషను విధానముకు చూచుటకు, నర్ఫు రామమూర్తి గారు ఆపరేషను 
సమయములో సహయపడు విధానము చూచుటకు. 


ఆసుషతి కార్య(కమము $ 

అప్పుడు డాక్టరుగారు (పతి రోగి నుండి సలహా రుసుము క్రింద 
ఒక రూపాయి తీసుకొనేవారు. ఆ రశీదు మూడు సంవత్సరములదాకా 
పనికి వచ్చేది. ఆ రోగులు మధ్య మధ్య ఎన్నిసారులైనను వచ్చి సలహో 
పొందవచ్చును. మరల మరల ఫీజు ఇవ్యనవసరములేదు. 


డాక్టరుగారు కంటి రోగమునుబబ్టి కీ నిర్ణయించారు. ఉదాహర 
ణకు శుక్లము అపరేషనుకు పది కూపాయలబు మాతమే సీజు. అంతకు 


దృ ష్టిదాత 27 


మించి ఎవరైనా యిస్తే ఆది ధర్మనిధి ఖాతా క్రింద జమకట్టబడేది. 
“దుర్మాంసములు’ అనునది మరి ఒక మొండి జబ్బు. ఆ రోజులలో ఇప్పటి 
వలె ఏంటీబయోటిక్సు మందులులేవు కనుక, ఆరోగమునకు మూడు మాస. 
ములు వైద్యము చేయవలసివచ్చేది. అంతేగాక ఆ జబ్బు మాటి మాటికి. 
తిరగబెటే స్వభావము కలది. దాని ఫీజు కూడ పది రూపాయలు. 
మాత మే. ఆయినా, మూడు సంవత్సరములదాకా మరల ఫీజు తీసుకునేది. 
లేదు 


డాక్టరుగారి తం డిగారు తన పెన్షనులో కొంత అమ్మి ఆసుపుతి 
నిర్మాణము కొరకు స్థలము కొని, దానికీ (పహరీగోడ కట్టించారు కదా! 
దానిలో డాక్టరుగారు తాటి ఆకులతో పాకలు వేయించి,అందులో ఆసుష, తిని 
నడవసాగారు. ఆపరేషను ధథిమేటరుకి మటుకు కొంచెము మంచి గద్‌ 
కట్టించారు. 


ఆసుషతిలో ఉదయం 5.0 గం!లకు పెద్ద కంచు గంట కొ ప్రేవారు. 
ఆది చాల దూరం దాకా వినబడేది. ఆ గంట విని చుట్టూ (పక్కల రోగులు, 
కొందరు స్థానికులు, కార్యక ర్రలు వచ్చి, 5 30 గం॥లకు జరుగు పాతఃకాల 
(ప్రార్థనలో పాల్గొనేవారు. తరువాత కార్యక ర్రలందరు యోగాసనాలు, 
సూర్య నమస్కారాలు చేసేవారు. పిమ్మట అందరూ కలిసి ఆసుషతి- 
పారిశుద్ద్య కార్యక్రమములో పాల్గొనేవారు. 


ఉదయం 9.00 గంటలనుంచి ఆసుషతిలో వైద్యము (పారంభ 
మయ్యేది. (పతివారు వరుస కమములో నెంబర్లు తీసుకోవాలి. ఆ నంబరు 
(ప్రకారం వరుసలో వచ్చి వైద్యము చేయించుకోవాలి. ఎంతటివారైనా 
వరుస్మక్రమము తప్పకూడదు. కాని, ఎక్కువ బాధపడు రోగికి మాత్రం 
ఈ నియమము వ ర్రించదు. రోగులసంఖ్య దినదినాభివృద్ధి చెంషతూ 


28 దృష్టిదాత 


'రోజుకు 700 దాకా పె9ిగింది ఇంతమంది రోగులకు బల్లలు, కుర్చీలు 
అమర్చుట కష్టము గదా! అందువలన ఈతాకు చాపలు నేలమీద పరిచే 
వారు. ఆందరు ఆ చాపలమీద కూర్చొని తమ నంబరుకొరకు నిరీక్షించు 
చండెడివారు. అనుభవము గడించిన కార్యక ర్రలు పాత రోగులకు వై ద్యము 
చేసేవారు. బౌట్‌ పేషంటు వార్డులో బాగా అనుభవముగల కార్యక ర్ర 
మరిఒక కార్యక ర్హ సహకారంతో |కొ త్ర రోగులను పరీక్షించి తగు వైద్య 
సలహాలు వాసి వైద్యముకొరకు లోనికి పంపేవాడు. |కొత్త రోగులలో 
క్లిష్టమైన కేసులు |పత్యేకించి డాక్టరుగారికి చూపించి వారి సలహాలు తీసు 
కొనేవాడు. అదే విధముగా పాతరోగుల వైద్యములో కూడా ఆ కార్య 


శ ర్రలు డాక్టరుగాకికి దూపించి తగు సలహాలు పొందుతుండేవారు. 


జాట్‌ పేషంటు వార్డులోనే (పధాన కార్యక ర్ర ఆ రోగి వె తము 
నకు ఫీజు ఎంత వెల్చించవలెనో నిర్ణయించేవాడు. ఒకవేళ అతనికి ఆ ఫీజు 
చెల్లించే శ క్రిలేదని తెలిసిన అతని పరస్థితినిబట్టి ఆ కార్యక ర్రయే ఫిజును 
తగ్గించేవాడు. కాని, ఏ రోగికి ఫీజు ఇచ్చుకొనుటకు శకి లేకపోయిననూ 
వైద్యము చేయుట ఆగేదికాదు 


పతి రోజు ఉదయం 68.00 గం॥ నుంకి 12.00 గం॥ వరకు 
ఆవరేషనులు జరిగేవి. వారమునకు నాలుగు రోజులు తుక్రములు ఆప 
శేషనులు జరిగేవి. రెండు రోజులు ఇతర కంతి అపరేషన్లు జంగేవి. 
we ఆప రేషనులలో డాక్టరుగారు పలువిధములై న ఇబ్బందు 
లను ఎదురోం_వలసి వస్తుండేది కాని, ఆ ఇబ్బందులకు నిరుత్సాహపిడ క 
ఆనేక (పయోగాలుకేస్తూ ముందుకు సాగిపోతు౭డేవారు అట్టి ఇబ్బందులను 
ఎదురొ-ను సందర్భములలో కంటిలో కుట్టు వేయు వద్దతిని అమలు 


ద షిదాత 29 
ట 


చేసారు. ఆ విధానమును ఏ సందర్భములో మొదట అమలు చేయవలసి. 
వచ్చిందో వారు ఒకసారి ఇలా చెప్పారు : 


“దగ్గు వ్యాధి మొండిపడినవాళశ్ళకు శుక్షము తీయుటకు మొదల్లో 
జంకేవాడను. ఒకసారి 70 సం॥ ముసలమ్మ తన (పియమెన కూతురును 
కోల్పోయింది. ఆ దుఃఖములో మునిగి ఉన్న ఆమెకు కంటిలో శుక్చము. 
ఏర్పడింది. వియోగ బాధకు (గుడ్జితనము తోడై నది. శుక్రములా ముదర 
లేదు. అద్దీ స్థితిలో ఆమెకు ధైర్యము చెప్పి, ఆ ముదరని పక్షము ఆప 
రేషను చేని తీనితిని, దగ్గు వలన యిబ్బందిపడకుండా కను గుడ్డులో 
కోనినచోట ఒక కుట్టు వేసితిని, ఆమెకు కొద్ది రోజులలోనే చక్కటి చూపు 
వచ్చినది. ఆమె బంధువులు పొందిన ఆనందమునకు మేరలేదు. ఈ అను 
బంధము నాకెంతో ఆనందమును కలిగించినదని నేను వేరే చెప్పనవసరము. 
లేదు. అప్పటి నుండి నా విధానమునే మార్పు చేసుకున్నాను. అసలు 
ఈ శుక్లములు హెచ్చుగా పెద్ద వయసులో వస్తవి. ఆపరేషను చేసిన 
తరువాత కదలకుండా పడుకోవాలంచే వారికెంతో కష్టం. కొద్దో గొప్పో 
దగ్గు కూడ ఉండిపోతుంది కొంతమందికి. ఆందువలన 'అప్పటి నుండి 
(ప్రతి రోగికి శుక్లము తీసిన తరువాత న్నేతములో కుబ్బు వేయుట నిత్య 
ధర్మముగా చెసుకున్నాను. ఆందువలన ఆపరేషను సమయము కొంచెము 
పెరిగినా ఫలితం ఎంతో ఆనందదాయకముగా ఉన్నది.” 


ఒకసారి డాక్టరుగారి ఆహ్వానమునందుకొని తెనాలి వచ్చినప్పుడు 
తనకు కలిగిన అనుభ వములను గూర్చి డాక్టరు జక్ర య్యగారు (వాస్తూ 
“తెనాలి డాక్టరు సూర్యనారాయణగారు ఆపరేషను చెస్తుండగా చూచుట 
తటస్థించింది. ఆయన తన పనికి ఆనుకూ లపడు నట్లు కొన్ని ఆపరేషను 


30 దృష్టిదాత 


'పనిముటు తేయారు చేయించారు. వాటితో ఆపరేషను చేస్తుం చే డాక్టరు 
) 
'సూర్యనారాయణగారు గురువునుమించిన శిష్యుడై నాడని సంతసించాను. "! 


మఘధ్యాహ్నము 1.00 గంట నుండి 3-00 గం॥ల వరకు విశాంతి. 
తరువాత తిరిగి ఆసుపతి కార్య|కమము సాగేది. సాయం తము ఆసు 
షరి ఆవరణలో (పార్థన వారంభమయ్యేది. అందులో సర్యమత 
ప్రార్థన జరిగేది. వినోబాగారి హిందీ గీతా ప్రవచనము చదివి, దానిని 
డాక్టరుగారు తెలుగులోనికి అనువదించి వివరించేవారు. సామాన్యంగా 
డాకరుగారే | పాఠనా కార్య కమమును నిరహించేవారు. |పారనా సమా 

(A] U @® SU § ua @® 

వేశంలో సూత యజ్ఞం కూడ జరిగేది. 


వినయ్యాశ మములో నత్రచికిత్సాలయ (బ్రాంచి 
1940 sou వ్యక్తి సత్యా! గహములో వినోబాజీ పథమ సత్యా 
(గహిగా |పపంచానికి పరిచయమైనారు. అటుపిమ్మట 1942 జనవరిలో 


A ..As tims passed on Iwas very pleased to note 
that he had for outstripped his old teacher asa 
cataract Surgeon, baving developed for better 
methods than mine. Recently I bad the privilage 
of visiting his hospital and seeing the good work 
he was doing.” 

Dr. ZACHARAIAH 
B.A., MR.C.S., D.O.NS. (LOND,) 
Opbthalamic Surgeon 
MADRAS, 


'దృష్టిదాత 31 


వినయాశ్రమములో జరిగిన నిర్మాణ కార్యక ర్రల మహాసభకు (క్రీ గొల్ల 
వూడి సీతారామశాస్త్రి గారి ఆహ్వానము మీద వినోబాజీ వినయా|శ మానికి 
వచ్చారు. అప్పుడు వినోబాగారి సషక్షములో ఆశమములో తన నేత 
చికితాలయ బ్రాంచీని నడిపెదనని, ఆందువలన వచ్చు ఆదాయము 
ఆ(శమానికి చెందగలదని డాక్టరుగారు (పకటించారు. 


1942 జనవరి 9వ తేదీన వినయా(శ మములో ఒక |బాంచి 
[పారంభమైనది. ఆ బాంచి నిర్వహణ బాధ్యతను ఈ రచయిత పైనుంచి, 
ఇపుడంత గా డాక్టరుగా వారంవారం వచ్చి రోగులకు తగు చికిత్నచేసి సల 
హాలు యిచ్చి పోతుండేవారు.ఆ రోజులో |పయాణ సౌకర్యాలుగాని, వసతి 
సౌకర్యాలుగానిలేవు. అందువలన వారు ఆశించినంత సేవ చేయలేక 
పోయారు. అందుచే డాక్టరుగారి సలహా (పకారం ఈ రచయిత మధ్యాహ్నం 
12 గం. లకు ఆసుషతీ పనులు వూరి చేసుకొని సాయం[తం 2 గం॥ 
నుండి 5 గం॥ వరకు చుట్టు పక)_లయున్న (గామాలకు వెళ్ళి అంధత్య 
మును గూర్చి, దాని నివారణను గూర్చి (పచారము చేసేవాడు. 


చివరకు డాక్టరుగారు క్విట్‌ ఇండియా ఉదమములో పాల్గొనదలచి 
ఆగస్టు నెలలో వినయా(శ మములోని నేతవై ద్యాలయ ద్రాంచిని మూసి 
వేశారు. 


డాక్టరుగారి దుస్తుల మార్పు : 

1942 వరకు డాక్టరు గారు పెజామా, చొక్కా వేసుకునేవారు. 
బయటకు వెను సమయములోమటుకు కోటు వేసుకునేవారు. వినయా(శ 
మములో ఆసుష్మతి నిర్వహించు కాలములో కోటు ధరించుట పూ ర్రిగా 
మానివేశారు. నెమ్మదిగా తాను ధరించు దుస్తులలో కూడ మార్పు చేశారు. 


32 దృష్టిదాత 


మోకాలి వరకు అంగవస్త్రము, భుజము మీద ఒక కండువా ధరించుట 
అలవాటు చేసుకున్నారు. 


1943 సం॥లో ముదాసులో జరుగు కంటి డాక్టర్ల మహాసభకు 
రమ్మని వారికి ఆహ్వానము వచ్చింది. కాని,మార్చిన ఈ దుసులతో వెళ్లుట 
మంచిదికాదని, పూర్వపు దుస్తులు వేయుటకు మనస్క_రించక , తను 
ఇప్పటి పరిస్థితిని బట్టి మహాసభకు రాలేదని, మహాసభ కార్యదర్శిగా 
యున్న తన గురువు గారైన జక య్య గారికి ఆయన ఉ త్రరముపాశారు. 
అందుకు జవాబుగా జకయ్యగారు ఉ తరము |వాస్తూ, “మీరు ఎటువంటి 
దుస్తులు వేసుకొని వచ్చినా పట్టింపులేదు. మీరు వచ్చుటయే |పధానము” 
అని తెలిపారు. ఆ ఉ తరము అందుకొని తను మార్చుకున్న నూతన 
దుస్తులతోనే డాక్టరుగారు ఆ మహాసభకు వెళ్ళారు. ఆ సభలోనే కోయం 
బత్తూరు డాక్టరు మహాలింగం గారు డాక్టరు గారిని చూచి ఎవరో సన్యాసి 


అని అపోహపడారు. 
(«0 


ఆ సందర్భములో ఒక సంఘటన జరిగింది. మహాసభ జరుగు 
తుండగా మధ్యలో డాక్టరుగారు ఏదో పనిమీద బయటకు వెళ్ళారు. పని 
చూచుకొని తిరిగి లోనికి వెళ్ళుతుంచే గేటు వద్దనున్న కాపలావాడు డాక్టరు 
గారిని అడ్డగించి, “ఇది డాక్టర్లు జరుపుకొను సభ._మీరు లోనికి వెళ్ళకూడదు” 
అని ఆటకాయించాడు. “నేను డాక్టరును, తెనాలి నుంచి (ప్రతినిధిగా 
వచ్చాను” ఆంటే, “అంతా ఇట్లాగే ఏదో చెపుతారు. మాకు మాట 
వస్తుంది మీరు లోనికి వెళ్ళుటకు వీలులేదని” గట్టిగా అన్నాడు, ఇంతలో 
అక్కడికి వచ్చిన ఒక ముసలి నౌకరు, డాక్టరుగారిసి గుర్తుపట్టి “అరే! 
ఆయన డాక్టరుగారురా! ఇక్కడ కొంతకాలం పనిచేసి, (పసుతం 
తెనాలిలో ఉంటున్నా రు” అని చెప్పి డాక్టరుగారిని లోపలకు పంపాడు. 


న 
నమమ 


7 


SER 7 2 SEE 


డాక్రరుగారు (కొలాయి, ఖండువాతో ), వారి సతీమణి 


దృష్టిదాత 33 


ఆ సమయంలో ఆ నౌకరు అక్కడకు రాకపోతే డాక్టరుగారు బయట 
ఉండ వలసినవారేగదా! ఆండువలన అటువంటి సభలకు వెళ్ళకుండుటకు 
వారు నిశృయించుకొన్నారు. నేతవై ద్యుల సభకు వెళ్ళి అందరితో కలసి 
తిరుగుటవలన తన జ్ఞానమును పెంచుకొనవచ్చును. కాని, తన దుస్తులు 
మార్చుట ఎట్లు అను ఆలోచన వారి మనసులో ఉండేది. చివరకు కొందరు 
అభిమానుల సలహా మేరకు పైజామా, లాల్చీ ధరించుట |పారంభించారు. 
చివరకు పెజామా వదలి ధోవతి ధరించుట అలవాటు చేశారు. 


క్విట్‌ ఇండియా ఉద్యమము _ డాక్టరుగారి స్పందన: 

1942 ఆగస్టు ఎనిమిదవ తేది ర్మాతి బొంబాయిలో అఖిల భారత 
కాం గెసు కమిటీ సమావేశమై, క్విట్‌ ఇండియా తీర్మానం చేసింది. ఆ 
రాలే జాతీయ నాయకులందరిని దిటిష గవర్న మెంటు అరెస్టు చేసింది. 
గాందీగారితోపాటు మరికొందరు కాంగెసు పెద్దలను కూడ పూనాలోని 
ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో బంధించారు. (ప్రజలకు నాయకులకు సంబంధం తెగి 
పోయింది. ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేయసాగారు. 


ఆ సమయములో డాక్టరుగారు క్విట్‌ ఇండియా ఉద్యమములో 
పాల్గొనదలచారు. అంతవరకు వినయా్రమములో నడుపుచున్న |బాంచిని 


మూనివేయ నిర్ణయించుకున్నారు. తను అరెస్టు అయితే తిరిగి వచ్చువరకు 
ఆసుష తిని ఏ విధముగా నిర్వహించవలెనో అంతా ఏర్పాటుచేసి ఉద్య 
మంలో దిగుటకు సిద్దమయ్యారు. 


ఆ మరునాడు ఉద్యమకారులు తెనాలి రైల్వే స్టేషనును తగులబెట్టి 
బీభత్సం సృష్టించారు. మరికొందరు గాంధీగారి సూచనల మేరకే ఈ 
విధ్యంసకాండ జరుగుచున్నదని [ప్రచారం చేయడం పారంభించారు. 


DD.3 


34 దృ ష్టిదాద 


ఇదంతా చూచిన తరువాత ఇది గాంధీగారి ఉద్యమమేనా లేక 
విదోహుల చర్యలా యని డాక్టరుగారు మధనపడసాగారు. ఆయనకు 
సరైన మార్గదర్శకం చేయుటకు పెద్దలెవ్వరు బయటలేరు. అంతా జై లులో 
బంధింపబడియున్నారు. అప్పుడు అన్ని కోణాలనుంచి ఆయన ఆలోచించి 
“ఇది గాంధీగారి అనుమతితో జరుగుతున్న ఉద్యమం కాదు. ఆయన ఈ 
విధ్వంసక కార్యక్రమమును ఒప్పుకోరు. ఆందువలన ఈ ఉద్యమంలో 
పాల్గొనకూడదు” ఆని నిర్ణయం చేసుకున్నారు. అ విధ మైన నిర్ణయ 9 
చేసుకున్నందుకు కొందరు డాక్టరుగారిని విమర్శించారు, 


ఇక్క_డ జరుగుతున్న విధ్యంచక చర్యలు ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో 
నిర్భ౭ధింపబడిన గాంధీగారికి గవర్న మెంటు తెలియనీయలేదు. తరువాత 
గాంధీగారికి తెలిసి ఈ విధ్వంస కార్యములు తనకు చాలా బాధ కలిగిం 
చినవని, వాటికి పాయక్స్చిత్రముగా 21 రోజులు ఉపవాసము చేశారు. 
అప్పడు డాక్టరుగారు తీసుకున్న నిర్ణయం సరియైనదేనని లోగడ విమ 
ర్శించిన పెద్దలు కూడ ఆంగీకరించారు. 


ముదరని శుక్షముల ఆపరేషనుకొరకు 
దూర[పచేశములనుండికూడ రోగులు వచ్చుట : 

ముదరని సుక్లములబే దృష్టి మందగించి ఇబ్బంది పడువారికి 
డాక్టరుగారి నూతన శస్ట్రచికిత్స విధానము ఆశాజ్యోతియెనది. అందువలన 
తమిళ [పాంతం నుంచి, రాయలసీమ, తెలంగాణా (పాంతాలనుంచి విశే 
షంగా రోగులు రావటము ప్రారంభించారు. అంతేగాకుండ, ఉత్తరాది 
రాష్ట్రాల నుంచీ కూడ శుక్లములు ఆపరేషను చేయించుకొనుటకు రోగులు 
వస్తుండే వారు, 


చ ఎష్షిదాత 35 


డాక్టరు దాతారాం M.S.D.0. పళ్చిమ బెంగాలులో నేత శస్త్ర 
చికిత్సకులుగా బాగా పేరు సంపాదించారు. దురద్భృష్టపశళాత్తు ఆయనకు 
శుక్రములవలన రెండు కళ్ళకు చూపు తగ్గింది. తన వృత్తికి పనికి రాక 
ఆసుప తిని మూనివేయవలసి వచ్చింది. ఆయన వయస్సు 45 సంవత్స 
రాలే. సుక్షము ముదర లేదు. డిల్తీ, కలకత్తా మొదలగు పెద్ద పట్టణముల 
లోని అనుభవజ్ఞులైన నేత వై ద్యులను సం పదించారు తి అందరిదీ 
ఒకే మాట - పక్షం ఇంకా ఆపరేషనుకు అనువుగా లేదు, మరికొంత 
కాలము ఆగవలె ' నన్నే ఆమాట. ఆయన నిరాశకు లోనై, ఇంటియందే 
విశ్రాంతి తీసుకొనుచుండెను. ఒకరోజు తనవద్ద నున్న పాత మెడికల్‌ 
జర్నల్సు తిరగ వేస్తుండగా “ముదరని శుక్ల ములు సులభముగా ఆపరేషను 
చేయవచ్చు” అను డాక్టరుగారి వ్యాసము ఆయన కంటబడి ఆశ కలిగిం 
చింది. అప్పుడు ఆయన అనేక [పశ్నలతో డాక్టరు గారికి ఉత్తరము 
వాశారు. డాక్టరుగారు వాటన్నిటికి తగు విధముగా సమాధానం పంపారు. 
ఆ సమాధానాలు చూచిన తరువాత ఆయనకు దైర్యం కలిగింది. వెంటనే 
బయలుదేరి వచ్చి ఆపరేషను చేయించుకున్నారు. మంచి చూపు వచ్చింది. 
తిరిగి తన స్వస్థా నమునకు వెళి, యధా(పకారం కంటి శస్త్ర చికి త్సలు 
_పారంభించారు. డాక్టరు గారికి ఉత్తరం (వాస్తూ తన _పొక్తీసు తిరిగి 
పూర్వపు స్థితికి వచ్చినదని, కొంత స్థిమితము చిక్క-గనే వచ్చి రండవ 
కన్ను ఆపరేషను చేయించుకినెదనని ఎంతో ఆనందమును వ్య క్రపరి చారు. 


ఒకసారి బొంబాయినుంచి ఒక గుజరాతి సోదరుడు హెదరా 
బాదులో డాక్టరుగారిచే శుక్హము ఆపరేషను చేయించుకున్నా డు. ఆతనికి 
మంచి చూపు వచ్చింది. ఆతను తిరిగి బొంబాయి వెళ్ళుతూ ఆపరేషను 
థియేటరులో Id వెంకటనారాయణ శర్మతో “నేను బొంబాయినుంచి 
ఆపరేషను చేయించుకొనుటకు ఎట్టా వచ్చానో తెలుసునా?” అని తన 


36 దృష్టిదాత 


అనుభవము చెప్పాడు. ఆతనిది ముదరని శుక్లము. బొంబాయిలో ఉన్న 
డాక్టర్లను సంపదిస్తే _ ఇంకా ఆపరేషనుకు అనుకూలముగా లేదు. ఇంకా 
శ నెలలు ఆగాలి అని చెప్పేవారట. ఎన్ని సార్టు ఎంత మంది డాక్టర్లకు 
చూపించినా ఇంకా ఆరునెలలు ఆగమని చెప్పేవారే కాని, ఆపరేషను 
చేస్తామని చెప్పేవారుకాదట. చివరకు విసిగి ఇంతే తనగతి అనుకున్నాడు. 
చూపు సరిగా లేనందున ఆతని వ్యాపారం దెబ్బతిన్నది. 


ఒకసారి ఆయన సికిందాబాదులోనున్న తన బంధువుల యింటికి 
కుటుంబముతోసహా వచ్చాడు. ఆ సమయములో తన బిడ్డకు సుస్తీ చేస్తే 
ఒక డాక్టరు వద్దకు వెళ్ళుచుండేవాడు. అప్పుడు ఆ డాక్ట రుగారితో బాగా 
పరిచయము కాగా ఆయనతో తన బాధ చెప్పుకున్నాడు. అందుకు ఆయన 
“ముషీరాబాదులోనున్న డాక్టరు వెంపటి సూర్యనారాయణగారిని సంప 
దించండి, ఆయన మీకు తప్పక ఆపరేషను చేసి చూపు వచ్చునట్లు చేయ 
గలరు" అని సలహా యిచ్చారు. “బొంబాయిలో ఏ డాక్టరు ఇప్పుడే 
ఆపరేషను చేయవీలులేదంటే ఈయన ఎట్టా చేయగల"”డని |పశ్నించగా 
“ఆ విషయం ఆలోచించక, ముందు నీవు "వెళ్ళి ఆయనను సం పదించు"” 
ఆని ఆ డాక్టరు సలహా చెప్పారు. మరునాడు ఆయన వచ్చి పరీక్ష చేయించు 
కొనుటకు చీటి తీసుకున్నాడు. అక)_డ పనిచేయు పధాన కార్యక ర్త 
పరీక్షించి “మీకు ఆపరేషను చేయవచ్చు. వెంటనే చేయించుకోండి" అని 
చెప్పాడు. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది. “బొంబాయిలో పెద్ద 
పెద్ద డాక్టరు పరీక్షించి ఇంకా శుక్షము ముదర లేదు. మరల రా, మరల రా 
అనీ వాయిదాలు వేస్తుంచే ఇచ్చట ఓక కాంపౌండరు ఇంత గట్టిగా 
ఆపరేషను | చేయించుకొ నవచ్చునని చెపుతున్నా డే!' ఆని ఆశ్చర్యపోయాడు. 
తరువాత ఆయన డాక్టరుగారి సలహా కూడా పొంది ఆపరేషను చెయించు 


కొని లాభము పొందాడు, 


వఫానన్‌ ఆపరేషను 


రెప్పలలో దుర్మాంసము అనే జబ్బు వస్తుంది. అది చాల మొండి 
జబ్బు. దానికి సరియెన టైములో వైద్యము చేయించుకొనకపోతే కొన్ని 
కాంప్టి కేషనులు రాగలవు. అందులో ఒకటి.రెప్ప వెంటుకలు కంటిలోనికి 
శీరుగుట. ఇందువలన రెప్ప వెంqటుకలు నల్లగుడ్డును రాచుచుండును. 
ఆ రాపిడికి నల్లగుడ్డు మీద పొర ఏర్పడగలదు. ఎప్పుడూ నీరు కారుతూ 
ఉండి ఎండ చూడలేక రోగి చాలా బాధపడుచుండును. అందువలన 
రోగులు మాటి మాటికి ఆ వెంటుకలను లాగివేయిస్తుంటారు,. నాలుగ్గెదు 
రోజులు బాగానే ఉంటుంది. కాని, మరల వెంటుకలు రావటం ప్రారంభం 
కాగానే, ఆవి సూదులవలె గుడ్డును గుచ్చుతూ చాలా బాధ ను కలిగిస్తాయి. 
ఇటివంటి కేసులలో కొందరు డాక్టర్లు కొన్ని విధములైన ఆపరేషనులు 
చేస్తారు. మొదట్లో బాగానే ఉంటుంది. కాని, రెండు మూడు మాసములు 


కాగానే పరిస్థితి మామూలే అవృతుంది. 


కాని, డాక్టరు గారు మరియొక పద్దతి పకారం ఆపరేషన్‌ చేసేవారు. 
దీనిని _ఫెంచి సర్దన్‌ పానస్‌ (Panus) [పారంభించారు. ఆందువలన 
దీనిని పానస్‌ ఆపరేషను అంటారు. ఇది [పచారంలోకిరాలేదు. కాని డాక్టరు 
గారు ఆ పద్దతిలో కొన్ని మార్పులు చేని ఆపరేషను చేయుట ప్రారంభిం 
చారు. ఈ ఆపరేషను జరిగిన తరువాత తిరిగి ఎటువంటి పరిస్థితులలోను 
ఆ జబ్బు తిరగబెట్టదు. అందువలన ఎక్క-డెక్క-డ నుంచో రోగులు 


38 దృష్టిదాత 


వచ్చి ఈ ఆపరేషను చేయించుకొని లాభము పొందుతుండేవారు. ఈ 
ఆపరేషను విధానమును గూర్చి వివరంగా Ophthalmic ప తికలో వ్యాసం 
(వాశారు. వ్యాసం చదివి తెలుసుకొనుటకన్నా ఆపరేషను జరుగు సమయ 
ములో దగ్గర ఉండి పరిశీలించుటవలన ఎక్కువ లాభము కలుగగలదని 
అందరు డాకరను ఆహ్వానించారు. కొంతమంది డాకరు వచ్చి 
f (ATop) (AT) 
చూచారు కాని, ఎంతవరకు వారు దానిని వినియోగించుకున్నారో తెలియదు. 


వరంగల్‌ ఆంధ బ్యాంకు మేనేజరుగారి భార్యకు ఇటువంటి జబ్బు 
వచ్చింది. వెంటుకలు కంటిలోనికి తిరిగి గుడ్డుకు అపకారము చేస్తుంచే 
ఆమె చాలా బాధపడుతుండేది. చాలామంది డాక్టర్లకు చూపించారు. వారి 
వై వ్యమువలన ఉపయోగము కలుగలేదు. విశాఖపట్టణము తీసుకొని 
వెళ్ళి ఆపరేషను చేయించారు కాని, ఆమె బాధ తగ్గలేదు. డాక్టరు సూర్య 
నారాయణగారి పేరు విని ఆయనకు ఒకసారి చూపిస్తే బాగుంటుందని 
ఆమె ఆశ పడింది. కాని ఆమె భర్త విరక్తి చెంది “ఇక నీ పరిసితి 
ఇంతే. పెద్ద పెద్ద డాక్టర్లు చూచి ఇంతకన్నా చేసేది ఏమీలేదని చెప్పారు 
గదా! ఆయన మటుకు ఏమి చేయగలరు? నీ యిష్టం. కావాలంటే 
ఒకసారి ఆయనకు చూపిద్దాం'' అని చెప్పాడు. 


ఆ సమయంలో డాక్టరుగారు సూర్యా పేటలో నేతవైద్య శిబిరము 
నిర్వహిస్తున్నారు. ఆమె తృప్రికొరకు ఆక్క_డికి ఆమె భర్ర ఆమెను 
తీసుకొని వచ్చారు. డాక్టరుగారు ఆమెను పరీక్షించి, ఆపరేషను చేసి ఆమె 
బాధ నివారించవచ్చునని భరోసా ఇచ్చారు. ఆ మరునాడు ఆపరేషను 
చేశారు, ఆపరేషను చాలా సంతృప్తిగా జరిగింది. అక్క_డనే ఒక గదిలో 


దృష్టిదాత 39 


ఆమెను ఉంచారు. (పతిరోజు డాక్టరుగారు ఉదయం 5 గంటలకు (పార్ణనా 
ఠా శమము 
సమావేశం జ9 పేవారు. క్యాంపులో ఉన్నా, మరెక్కడ ఉన్నా ఆ ప్రార్థన 
జర గవలనినదే. అల్లే ఆరోజు ఉదయం (ప్రార్గన పారంభ మైనది. గదిలో 
విశ్రాంతి తీసుకుంటున్న ఆమె బయటకు వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు, 
ప్రార్హనానంతరం ఆమె ఒక చిన్న మూట డాక్షరుగారి ముందు షెట్టి “మీరు 
లె బె ప 
నాకు ఆపరేషను చేసిన పే లేదు. నాకు రాతి బాగా నిద పట్టింది. నా 
బాధలు తొలగినాయని భావిస్తున్నాను. మీ పీజు మావారు ఇస్తారు. 
ఇందులో ఉన్న డబ్బు నేను అప్పుడప్పుడు దాచిన చిల్లర. రీనొని “హీరు 
స్వీకరించి బీద రోగులకు ఖర్చు పెట్టండి” అని చెప్పారు. ఆ చిల్లర 
(AJ ౧ 
సుమారు 200 ;- దాకా ఉంది. ఆమె బాధానివారణ పొంది ఇంటికి 
వెళ్ళింది. తరువాత ఆమె భర్ర సంతోషముతో రోటరీ క్షబ్బు ఆధ్యర్యంలో 
స్టేషన్‌ ఘనాపూర్‌లో ఒక నేత చికిత్సా శిబిరమును ఏర్పాటు చేసి 
డాకరుగారిదే ఆషరేషనులు చేయించి ఆయనను సత్కరించారు. 
ద 


డాక్టరుగారివద్ద నిక్షణహపొందిన డాక్టర్లు 


తమిళనాడు రాష్ట్ర 9ంలోని సేలంలో జనరల్‌ పాక్టీసు చేస్తున్న 
ఒక డాక్టరుగారు డాక్టరు సూర్యనారాయణగారి చికిత్సా విధానమును 
గూర్చి విని, నేత వైద్యుడైన తన కుమారుడు జాసన్‌ (J280n) ను 
పత్యేక శిక్షణ కొరకు 1962 మే నెలలో తెనాలి పంపారు. ఆయనకు 
తెలుగు రాదు. అయినను ఆయన తెలుగు నేర్చుకొని, ఒక సంవత్సరము 
పాటు డాక్టరు సూర్యనారా యణగారి వద్ద (పత్యేక శిక్షణ పొంది, వారితో 
పాటు కొన్ని శిబిరముల (Camps)లో కూడ పనిచేసి, తిరిగి తన స్వస్థల 
మునకు వెళ్ళి వైద్యవృత్తి పారంధభించారు. 


డాక్టరు Gi. 5S కోటెశ్యరరావుగారు తెనాలిలోనే జనరల్‌ 
(ప్రాక్టీసు చేస్తుండేవారు. ఆయన అప్పుడప్పుడు కొన్ని కేసులలో ఎనెస్టీ 
షియా ఇచ్చి సహాయపడుటకు వస్తుండేవారు. అప్పుడు డాక్టరుగారి శస్ట్ర 
చికిత్సా నై పుణ్యమును చూచి (పభావితుడైె తన ఆసుష తిని పూ ర్ర్తిగా 
మూసి, ఒక సంవత్సర ము డాక్టరుగారి వద్ద శిక్షణ పొంది, డాక్టరుగారి 
సలహా మీద ఖమ్మంలో పా క్రీసు పెట్టి చాలకాలం పనిచేళారు. 


డాక్టరు M. రామసుందరరావు G. C. I. M. కొంత కాలము 
డాక్టరుగారి పద్ద వుండి, పని నేర్చుకొని (పస్తుతం వరంగల్లులో ఉంటు 
న్నారు. 

డాక్టరు ఓలేటి భానుమతిగారు గుంటూరులో నేత వైద్యములో 
MS శి&ణ పొందు సమయమున (పతి రోజు సాయంత్రం పూట తెనాలి 


దృష్టిదాత 41 


వచ్చి డాక్టరుగారి చికిత్సా పద్దతులను, శస్త్రచికిత్సా విధానమును చూచి 
(పధావితురాలై నారు. తరువాత కొంత కాలము డాక్టరుగారి వద్ద పనిజేసి, 
ప్రస్తుతము కంటి డాక్టరుగా గవర్న మెంటు సర్వీసులో ఉన్నారు. 


డాక్టరు రాజా సుబ్బారావుగారు కొంత కాలము డాక్షరుగారి వద్ద 
పనిచేసి అనుభవం సంపాదించి, పస్తుతం నెల్లూరులో ఉంటున్నారు. 


ఈ విధంగా చాల మంది డాక్టర్లు కొంత కాలము మన డాక్టరుగారి 
వద్ద పనిచేసి అనుభవము గడించారు. 


నేత్రచికిత్సా శిబిరాలు 

తెనాలిలో అసుషతి బాగా అభివృద్దిలో ఉన్నను, ఇంకా ఆపరేష 
నులు ఎక్కువ చేయవలెనను కుతూహలముతో డాక్టరుగారు నేత శస్త్ర 
చికిత్సా శిబిరములు (camps) నిర్భహించారు. వారు 1963 ఫిబవరి 
15 వ తేది భీమవరంలో మొదటి శిబిరం |పారంభించి, దాని పర్యవేక్షణకు 
తమిశ డాక్తరు జాసన్‌ను నియమించారు. అతనికి సహాయకులుగా తన 
వద అనుభవము గడించిన సీతాపతిగారిని మరికొందరిని, నియమించారు. 
ఆ క్యాంపు జయ(వదము కావటము వలన వారికి మరికొన్ని క్యాంపులు 
నడ పవలెనను ఉత్సాహము కలిగినది. ఆందుకుతోడు స్థానికులు కూడ 
ముందుకు వచ్చి, తమ |వదేశములలో నేత్ర చికిత్సా శిబిరములను నడుప 
వలసినదని కోరుట [పారంభించారు. ఆందువలన డాక్టరుగారు ఉభయ 
గోదావరి, కృష్టా, గుంటూరు, నెల్లూరు, ఖమ్మ ౨, వరంగల్‌, నల్హగొండ 


జిలాలలో క్యాంపులు నడిపారు. 
౧ 


[పతి క్యాంపు ముందు లింగాల సూర్యనారాయణగారు వెళ్ళి, 
అనువగు వాతావరణమును కలుగజేసేవారు. ఒకొక్క. క్యాంపుకు 


42 ద ఎష్టిదాత 


డాక్టరుగారు తన వద్ద శిక్షణపొందిన కార్యక ర్రలు (శ్రీయుతులు మూల్పూరు 
సత్యనారాయణమూ ర్రి, బాలకృష్ణా రావు, జంధ్యాల పీతాపతి, జంధ్యాల 
వెంక చేశ్యర్లు మొదలై నవారిలో ఒకరిని |పధాన కార్యక రగా నియమించెడి 
వారు. వారు ముందుగా వెళ్ళి, ముందు చేయవలసిన (పాథమిక పరీక్షలు 
పూ ర్తిజేసి ఆపరేషనులు జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసేవారు. డాక్టరు 
గారు వచ్చి ఆపరేషనులు చేసి, తరువాత ఒకటి రెండు రోజులు ఉండి 
వెళ్ళేవారు. (పతి క్యాంపుకు డాక్టరుగారి భార్య గుణవతిగారు వస్తుండేవా రు. 
వారు ఆపరేషను సమయములో లైటు చూపిస్తూ సహాయపడుతుండేవారు. 


ఆపరేషను చేసిన రోగులకు ఎప్పుడైనా డాక్టరుగారి (పత్యేక 
చికిత్స అవసరమనితోచిన, (ప్రధాన కార్యక ర్ర ఫోను చేయగనే వెంటనే 
బయలుడేరి వెళ్ళి, అక్కడ పరిస్థితిని సరిజేసేవారు. శిబిరము మూసే 
సమయమున ఆపరేషను చేసిన రోగులకు కండ్డజోళ్ళు కూడా ఇచ్చి పంపే 
వారు, ఆసుప, తికి అనుబంధంగా ఉన్న కండ్రజోళ్ళ షాపు తరపున 
ఎప్పుడూ ఈమని నారాయణమూ గ్ర వెళ్ళుతుండే వాడు. శిబిరము మూయు 
సమయానికి ఇంకా ఎవరై నా ఒకరిద్దరకు వై ద్యము పూ ర్రికానిచో వారిని 
తెనాలి తీసుకొని వచ్చి వైద్యము చేసి పంపేవారు. ఖర్చు భరించలేని 
వారికి డాక్టరుగారే వారి బాధ్యత స్వీకరించేవారు. 


“హెద్రాబాదులో ఆసనుష్కతి (కాంచి : 


జనగాంలో క్యాంపు జరుగుచున్న సమయములో డాక్టరుగారు 
హై_దాబాదు వెళ్ళినప్పుడు సర్వోదయ నాయకులు (పఠాకర్‌ జీ డాక్టరు 
గారిని హైదాబాదులో ఒక శిబిరము (కాంప్‌) నడపమని సలహా యిచ్చారు. 
“మీరేదై నా (పదేశము చూపిన మూడు మాసములు నడపగల"నని డాక్టరు 
గారు చెప్పారు. 


దృష్టి దాత 43 


(పఠాకకొజీ చేసిన ఏర్పాటు |పకారం 1966 ఆగస్టు 15 వ తేదీన 
జాంబాగ్‌ లోని పొట్టిశ్రీరాములు మెమోరియల్‌ భవనంలో అప్పటి మంతి 
J.V. రాఘవులుగారిచే శిబిరం పారంభించబడింది. దాని నిర్వాహకునిగా' 
తెలంగాణా పాంతపు శిబిరాలు నిర్యహించిన చిల్లర బాలకృష్ణ రావును నియ 
మించారు. ఆతడే తరువాత ఏర్పడిన హైడావాదు |జాంచికి శాశ్యత 
నిర్వ్యాహకుడయినాడు. 


జాంబాగ్‌ లో సరియెన వసతి సౌకర్యములు లేనందున ఆఅకూడి. 
నుంచి నిద్దిఅ౦బరు బజారులోని బేహగీభవన్‌కు శిబిరం మార్చబడింది. 


ఆ సమయంలో గుజరాతీయులందరిచే అప్యాయ తగా “మహాత్మా జీ” 
ఆని పిలువబడే గుజరాతీ వర్తకులు శ్రీ రమణలాల్‌ జీతో పరిచయమేర్చ 
డింది. ఆయన సేవాతత్సరుడు. ఆయన రోజూ వచ్చి అసుష్కతి కార్య 
(క్రమములు చూస్తుండేవారు. శిబిరం (పారంభించి మూడు మాసములు 
కావచ్చినడి అందువలన డాక్టరుగారు శిబిరము మూసివేయవలెనను 
ఉద్దేశ్యముతో నున్నారు. ఆ విషయము తెలుసుకున్న రమణలాల్‌ జీ 
డాక్టరుగారితో “మీరు హైదరాబాదులో ఒక |చాంచి ఎందుకు నడుప 
కూడదు?” అని సలహా యిచ్చారు. “నేను వసూలుదేయు ఫీజు చాల 
తకు),-వ. అందువలన హైదరాబాదులో |బాంచి ఏర్పాటు చేయుటకు నా 
ఆర్థిక పస్టితులు ఆనుకూలించ వు” అని డాక్టరుగారు జవాటు చెప్పారు. 
అందుకు స్పందించిన రమణలాల్‌జీ “ఒక సంవత్సరము వరకు మా 
గుజరాతీ సంస్థ తర పున ఆసుపత్రి నిర్యహణకు నివాసము ఏర్పాటు 
చేస్తాము. తరువాత పరిన్గితుల నుబిట్టి ఆలోచించవచ్చు” అన్నారు. అందుకు. 
డాక్టరుగారు ఆంగీక రించారు. 


44 దృష్టిదాత 


1966 & నెంబరు 1వ తేదీన సిద్దిఅంబరు బజారునుండి ఆసుపత్రి 
తరలించబడింది. బ్యాంకు బణారునందలి గో సేవామండలిలో ఆసుపుతి 
పారంభించారు. గుజరాతీ ఆతిథిగృహములో ఆపరేష నులు వేయుటకు, 
కోగులను ఉంచుటకు ఏర్పాటు చేశారు. 


1968 ఆగస్టు 15 వ తేదీన ముషీరాబాదులోని ఒక విశాలమైన 
భవనములోనికి ఆసుష్మతిని తరలించారు. అప్పటినుండి ఆర్థిక పరిస్టితి 
మెరుగు పడసాగింది. అఆందువలన గుజరాతీ వారి ఆర్థిక సహాయం 
లేకుండానే సశ క్తి మీద ఆసుష్కతి నడిచింది. ఇంక (పత్యేక ంగా ఫీజు 
సపెంచనవసరము లేకుండాపోయింది. ఆసుషతికి కావలసిన మంచాలు 
'వగైె రాలు గుజరాతీ మితులు సమకూర్చి, దానికి తగిన ఏర్పాట్లు చేశారు, 
అంతవరకు ఆపరేషను సమయములో సహకరించుటకు తెనాలి నుంచి 
ఎవరైనా కార్యక ర్ర వస్తుండేవారు. ఆ విధానమును మార్చి ఆపరేషను 
థియేటర్‌ అనుభవము కలిగిన ఈమని వెంకట నారాయణశర్మను పర్మ 
నెంటు కార్యక ర్రగా నియమించారు. కొంతకాలమైన తరువాత భూమయ్య 
అను కార్యక ర్హకు శిక్షణ యిచ్చి, ఆపరేషను థియేటరు బాధ్యతలు ఆతనికి 
ఓఒప్పజెప్పారు. 


తెనాలి ._ హై,దాబాదు మధ్య తిరుగుచూ రెండు ఆసుప తులు నిర్వ 
హించుట కష్టమని డాక్టరు గారికి తోచింది. ఒక (పదేశములోనే స్థిరముగా 
ఉండి ఆసుషుతి నడపవలెనని నిర్ణయించుకున్నారు. అప్పుడు మితుల 
సలహా మేరకు 1973 ఫిబవరిలో తెనాలిలోని ఆసుషప తిని మూసి, 
హై(ాబాదులో స్థిరపడి వైద్యము చేయనారంభించారు. 


కుటుంబంలో పరివ_ర్హన 


హరిజనులను తమ ఆసుపుతిలో నర్ఫులుగా నియమించుకున్నను,. 
తన ఇంటిలో కూడ ఆందరివలెనే భేదభావము లేకుండా సంచరించవలెనని. 
డాక్టరి గారి కోరిక. అందుకు తన తల్లిదండుల అంగీకారము అవసరము. 
కాని, సనాతన భావాలు కలిగిన తల్టిదండులు 3 ముఖ్యంగా తల్లిగారు తన 
సమ్మతి నివ్వలేదు ఎట్టులెనను ఆమెను అఆంగీకరింపచేయవలెనని (పతి. 
రోజు డాక్టరు గారు బహు (పయత్నము చేస్తుండేవారు. తల్లి మనస్ఫూర్తిగా 
ఆంగీక రించిన తండ్రిని వప్పించగలనని ఆయన ధైర్యము. కాని, అట్టు 
జరుగకపోగా తల్లిదండ్రులు డాక్టరు గారి తమ్ముడు రామమూర్తిగారితో 


కలిసి మరియొక గదిలో (పత్యేక వంట ఏర్పాటు చేసిరి ఈ పరిస్థితి 
డాక్టరుగారికి మనోవేదన కలిగించింది. కాని, ఆయన తన పట్టును వదల 
లేదు. (వతిరోజు తల్లికి నచ్చచెప్పు ప్రయత్నం మారలేదు. “అమె తన 
అంగీ కారము ఇవ్యలేదు. కాని, ఆమె తన కుమారుడు సత్యసంధుడని, 


నిజాయతీవరుడని చాలా సంతోషిస్త్సుండేది. ఒకరోజు మల్లాది సూర్య 
నారాయణగారు తెనాలిలో హరిశ్సంద నాటకము వేశారు. ఆ సందర్భ 
ములో వారు వచ్చి ఆమెను నాటకమునకు రమ్మని పిలిచారు మల్లాదివారి 
కుటుంబమునకు డాక్టరుగారి కుటుంబమునకు దగ్గరి సంఐంధమున్నది. 
వారి ఆహ్వానము విని వాండ్డతో “మా ఇంట్లో సత్యహరిశ్చందుని 
పెట్టుకొని అక్క-డకు వచ్చి నేను చూబేదేమిటి?" అని సమాధానం చెప్పింది. 
ఆటువంటి ఆ తల్లి తన కుమారుని గూర్చి ఆనందము, గర్వము ఒక వై పు; 
తన సనాతన భావాలు ఒకవైపు ఉండి, తన కర్తవ్య మేమిటో 
నిర్ణయించుకోలేక పోయింది. 


46 దృష్టిదాత 


ఆమె చాల తెలివిగల€ది. చివరకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. 
“వీడికి తగిన సమాధానం చెప్పలేకున్నాను. వాళ్ళ నాన్నగారై తే వీడికి బాగా 
సమాధానం చెప్పగలరు. అప్పుడు నా భారం తగ్గుతుంది.'ఆని తలచి “ఒరే 
సూరీ! నీవు మీ నాన్నా గా౭తో మాట్లాడు. ఆయన అంగీకరి సే నాదేముంది?” 
ఆని చెప్పారు _ ఆయన కుమారునికి తగినట్టు జవాబు చెప్పగలడు అనే 
ధీమాతో. కాని, జరిగినది వేరొక దైనది. పది నిముషాల తరువాత డాక్టరు 
గారు తండి గదినుంచి బయటకువచ్చి “అమ్మా! నాన్నగారు భోజనము 
నకు వస్తున్నారు, నీవుకూడా రా. కోడలు వదడ్డిస్తున్నది” అని చెప్పారు. 
ఆ మాట విన్న ఆమె తన కుమారుని పట్టుదలకు, నిజాయితీకి ఆనందపడి 
భోజనానికి లేచింది. ఆది మొదలు ఇల్పంతా వీరు వారనక అంతా కలియ 
తిరుగుచున్నను ఆమె కించిత్తు అయిష్టత చూపించలేదు. 


సందర్భముతో అక్క_డ నేయున్న ఈ రచయిత, వేదాంతియెన 
తన తండిగారిని తన భావాలవై పు ఎట్టా మార్చగలిగారా అని తరువాత 
డాక్టరుగారిని (పశ్నింపగా, తనకు తన తండిగారికి జరిగిన సంభాషణను 
వారు ఈ విధంగా చెప్పారు: 


“నాన్నగారూ! నేను జీవించు పద్దతిని ఒక విధంగా ఆమోదిస్తు 
న్నారు. కాని, పూ ర్హిగా కాదు మీరు నా వద్ద ఉండి నా సేవలను అందు 
కొనవలసియున్నది. ఆట్టుగాక మీరు వేరు, నేను వేరు అనునట్లు సం 
రించుట నా మనస్సుకు బాధ కలుగుచున్నది" అన్నారు. అందుకు తం 
గారు జవాబు ఇస్తూ ఓరే! నేను అంతా వింటున్నాను, మీ అమ్మా కొడుకు 
సంభాషణ. తొందరపడకూడదని నిర్ణయించుకున్నాను, సీత్రో కలి 
భోజనము చేయక వేరుగా ఉండుట నాకుమటుకు ఆశందమా? ఇప్పు 
మీ అమ్మ భారమంతా నామీద ఉంచింది. మార్గము సులభమైనది. పడ 


దృష్టిదాత 47 


భోజనము ఏర్పాటు చేయించు, నేను వస్తున్నాను! అన్నారట. ఆయన 
అనుష్టాన వేదాంతి. 


డాక్షరుగారి తల్చిగారు తండిగారి కంచె ముందుగా చనిపోయారు. 
అప్పుడు జరుగవలసిన కర్మ కాండ విషయములో కొంత పేచీ వచ్చింది. 
వినోబాజీ తల్లి చనిపోయినప్పుడు సనాతన పద్దతిలో కర్మకాండ చేయుటకు 
ఆయన యిష్టపడ లేదు. గీతాపారాయణ చేస్తూ ఆ కర్మకాండకు దూరంగా 
ఉండిపోయారు. ఆ సంఘటన డాక్టరుగారి మనసులో ఉంది. అందువలన 
“నేను కూడ తల్లిగారి దహన కయ్‌ సనాతన పద్ధతిలో జరపక కేవలం 
గీతాపారాయణ చేసి దహనకాండ చేస్తాను” ws: డాక్టరు గారు గట్టిగా 
చెప్పారు. ఆందుకు బంధువర్లాలు అంగీకరించలేదు. కొంత పతక 
పారంభమైనది. కాని, డాక్టరు ga చలించక “నేను నా ఆలోచనా పద్ద 
తిలో ఆంత్యేష్టి నిర్వహిస్తాను. కాదంటే మీరు మీకు తోచినవిధముగా 
చేయండి. నేను మటుకు గీతాపారాయణ చేస్తూ దూరంగా ఉంటాను” 
ఆన్నారు. 


ఒక పక్కగా ఎమ్‌ పట్టనట్లు నిలబడియున్న డాక్టరు గారి 

తండి గారిని, వారి బంధువులలో వృద్దుడెన ఒకరు సమీపించి 
“హనుమంతరావ్‌! మీవాడు చాల మూర్భంగా మాట్లాడుతున్నాడు. నీవు 
స్నానం చేనీరా, కార్యక మము [పారంధిస్తాము” అన్నాడు. అందుకు 
ఆయన “నీకు తోచిన సలహా నీవు చెప్పావు, మంచిదే తల్లికి కర్మచేయ 
వలసినది కుమారుడు కాని భ ర్రకాదు. నేను కర్మ చేసినా కూలివాడు చేసిన ర్చే 
అవుతుంది. కుమారుడు ఉండగా కూలివాడుగా నేను చేయుట మంచిది 
కాదు. ఇక కర్మ ఏవిధముగా చేయవలెను అని ప్రశ్న. సనాతన పద్దతిగా 
కర్మ చేయను. కేవలం గీతాపారాయణ, రామధున్‌ చేసి అంత్య|క్రియ చేస్తా 


48 దృష్టిదాత 


నంటున్నాడు మావాడు. అది వాడి ఆలోచన. కర్మకాండలు రకరకాల 
పద్దతిలో నిర్వహిస్తుంటారు. అందువలన ఏది సబబు, ఏది బే సబబు 
అని నిర్ణయించుటకు మనకేమి ఆధికారమున్న ది? కనుక వాడికి నచ్చిన 
విధంగా చేయనివ్యండి. నాకేమీ అభ్యంతరం లేదు” అన్నారు. వెంటనే 
వాతావరణం అంతా శాంతపడింది. తండ్రిగారి అనుమతిమీద డాక్టరుగారు 
తను అనుకున్న విధముగా తల్తిగారి పార్థివ దేహానికి దహన సంస్కార 
ములు దేశారు. అదేవిధంగా డాక్టరుగారు తన తం డిగారు మరణించినపుడు 
గూడ తన తల్లిగారికి జరిపినచ్రే అంత్య(కియలు పూర్తిచేశారు. 


వివాహాల సందర్భములో శక్తి ఉన్నా లేకపోయినా సామాన్య 
(పజలు అ'ప్పెనా చేసి ఆడంబరాలకు అమితంగా ఖర్చు చేస్తుంటారు, 
ఎక్కు_వమంది బయటివారు ఏమనుకుంటారో అని భావించి, తమ శ కికి 
మించి ఖర్చు చేస్తుంటారు. ఒకసారి గాంధీగారు “హరిజన్‌ ' పతికలో 
(వాస్తూ పెండ్లి ఖర్చు అయిదు రూపాయలకు మించకూడదని అన్నారు, 
ఆ విషయం డాక్టరుగారి మనసులో నాటుకున్నది. తన కుమా ర్రెక్సు 
వివాహం నిశ్చయ మైనది.డాక్టరుగారి మనసు తెలియనివారు ఆ వివాహము 
ఎంత ఆడంబరము జరుగుతుందో అని ఆలోచింపసాగారు. కాని, చాలమంది 
అనుకున్నట్టుగాక చాల నిరాడంబరంగా శ్రీ తల్హా పగడ (పకాశరాయుడు 
గారి ఆధ్యర్యంలో వివాహం జరిగింది. భోజనాలు వగా రాలు ఏమియు లేవు. 
అట్లాగే కుమారుని వివాహం కూడ విశాఖపట్టణంలో తనే పౌరోహిత్యం 
వహించి నిరాడంబరంగా నిర్యహించారు, 


భగవంతుడు ఆపార మైన కరుణతో, తనకు అన్ని విధాల అను 
కూలమైన భార్యను ఇచ్చినందులకు తను ఎనలేని ఆనందమును పొందు 
చున్నా నని డాక్టరుగారు చెప్పుచుండెడివారు. ఆమె అన్ని విధాల ఆయనకు 


దృష్టితాళ 49 


సహధర్మ చారిణియె, సీ విధమెన మినహాయింపు లేకుండ వారి అడుగు 
లలో ఆడుగువేస్తూ సహకరిస్తుండేవారు. డాక్టరుగారు ఎక్కడకు వెళ్ళినా 
ఆమె ఛాయవలె ఆయన వెంట ఉండవలనసినదే. 


అతిథులు ఎంత మంది వచ్చినా, ఎప్పుడు వచ్చినా విసుగుచెందక 
సాధరంగా ఆహ్వానించి, స్వయముగా ఆమెయే ఆతిథ్యము ఇచ్చేవారు. ఒక 
సారి శ్రీ బులుసు సాంబమూ ర్రీిగారు మధ్యాహ్నం 1.00కు మరి ముగ్ఫరు 
మితులతో వచ్చారు ఆరోజు ఆమె జ్యరముతో బాధపడుచున్నారు. 
డాక్టరుగారికి మటురు భోజనం చేసిపెట్టి ఆమె విశాంతి తీసుకొనుచున్న 
చున్నారు. ఆ సమయములో డాక్టరుగారి పక్కనున్న ఈ రచయిత 
డాక్టరుగారి సూచన మేరకు లోనికి వెళ్ళి అతిథుల ఆగమన వార్త ఆమెకు 
తెలియజేశాడు. ఎంతో ఆరోగ్య ముగానున్న మనిషివలెలేచి ఒకగంటలో ఆమె 
ఈ రచయితతోపాటు ఆందరు ఆతిథులకు మృష్టాన్నము వడ్డించి అంద 
రిని తృ ప్రిపరచి, డాక్టరుగారికి ఆనందమును కలుగజేశారు. ఇటువంటి 
సంఘటనలు ఎన్నో. అంతేగాక, ఆపరేషను సమయములో లైటు చూపిస్తూ 
డాక్టరుగారికి సహాయపడుతుండేవారు. (పతి క్యాంపుకు డాక్టరుగారి వెంట 
ఆమె వెళ్లుచుండేవారు, అక ,_డ ఉన్నన్నాళ్లు అక_డ పనిచేయుచున్న 
వర్క-రులను తన బిడ్డలవలె చూస్తూ, వారి యోగశేమముల విషయమై 
శ్రద్ద వహిస్తుండెవారు. ఇటువంటి సహధర్మచారిణిని కలిగినందులకు 


జంగా డాకరుగారు ఆదృషవంతులే! 
(A) (A) 


నేతవై ద్యములో తనకు కలిగిన విజయమునకు మూల కారణ 
మునుగూర్చి డాక్టరుగారు ఒకసారి ఇలా అన్నారు: 


DD.4 


50 దృష్టిదాత 


“భగవదీత, బెదిలు నేర్పిన ఆత్మొ పమ్య ధావము నన్నెంతో 
౧ అ 
ఆకర్షించింది. 


“తనకు సుఖదుఃఖములు నెట్టొ ధరణి యందు 
నఖిల భూతమ్ములకు గూడ నర్చె యనుచు 
దలచుచుండెడువాడె యు త్రముడటంచు 
దెలియుచుండుము నీవు కుంతీకుమార! 


అన్నది గీత. “ఇతరులు నీపట్ట ఏ విధముగా మెలగవలెనని సీవాశించు 
చుందువో, ఇతరుల పట్ట నీవును అప్రే మెలగుచుండుము' అన్నాడు ఏసు 
(పభువు. ఈ ధర్మము నాలో తీవ పరివ ర్హనము తీసుకొని వచ్చినది.... 
దేవుడు నా కిచ్చిన శ క్తిని రోగుల ఆర్థిక పరిస్థితితో నిమి త్రము లేకుండా 
వారి సేవకు వినియాగించవలెపని (పమాణము చేసుకొంటిని. ఫలవాంఛ 
కర్మకౌశలమును హరియించును. కర్మలవలన కలుగు చిత్తపద్దియే 


నిజమైన ఫలమని, సమత్వ బుద్ది యోగమని నిరూపించిన గీతా వాక్య 
ములు నా సేవలో నాకు రుచిని కలిగించుచున్న వి.” 


మరొకసారి ఇట్లా అన్నారు; “గాంధీగారి నిత్య (పార్గ్షనలోని__ 
౧ ® 


“నత్యహం కామయే రాజ్యం నస్వర్గం నా పునర్భవం 
కామయే దుఃఖతప్రావాం (పాణినా మా ర్రినాళనం॥ 


అను క్లోకము నన్నాక ర్థించింది. రాజ్యమక_ర లేదు. స్యర్గమును వలదు. 
చివరకు మోక్షముతో కూడా నిమి త్రములేదు. దుఃఖితుల దుఃఖమును 
నివారించుటయే లక్ష్యముగా పెట్టుకొని, ఫలా పేక్షను గౌణముగా చేసు 
కొని, సేవచేయ నారంభించితిని. మీదు మిక్కిలి “సర్వేందియాణాం 


చృష్టిదాత 51 


నయనం (పధానమ్‌' అని అందరు అంగీకరిస్తారు గదా! నేత రోగుల సేవ 
అంచె నాకు మరీ ఆనందం.” 


డాక్టరుగారు ఒకసారి తన ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, “విశాల 
మైన కేతమున నా వైద్యవృత్తి జరుగుచున్నందున, కొందరు నాకు పెద్ద 
బ్యాంకు ఖాతా ఉండవచ్చునని అనుకొంటుంటారు. యథార్థంగా చూచిన 
నాకు వారు తలచినట్లు బ్యాంకు ఖాతా లేదు. కాని నాకూ ఒకరకమైన 
ఖాతా యున్నది. నా ఖాతా మామూలు బ్యాంకులలో కాదు. ఆ బ్యాంకు 
మానవ హృదయములో నున్నది. ఆ బ్యాంకులో నా ఖాతా దినదినాభివృద్ధి 
చెందుతున్నది. ఆది నాకు సంతోషమును ఆనందమును కలుగ జేస్తున్నది. 
ఈ బ్యాంకులోనుస్న ఖాతాయే నన్ను సర్వోదయ సేవలో పాల్గొనేటట్లు 
చేసింది” అని అన్నారు. 


అనుష్ఞాన చెదాంతి 


దహ్మసూూతాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన వేదాంత 
(గంథాలు ఎందరో నిత్యపారాయణ, నిత్యచింతన చేస్తుంటారు. కాని, 
పరీశా సమయం వచ్చేసరికి, వారిలో అధిక సంఖ్యాకులు చంచల మన 
సు.లై అశాంతిని అనుభవిస్తారు. అటువంటి పరీక్షకు నిలబడిన ధీరులే 
“ధీర స్తత వముహ్యతి” అని భగవద్గీతలో (శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి 
నట్టు, మోహావేశానికి గురి కాకుండా, శోక సాగరంలో మునిగిపోకుండా 
మార్క-ం౦డేయునిలాగ చిరంజీవు లవుతారు. శ్రీ డాక్టరుగారు తెనాలి 
శ్రీకృష్ణా కన్ను ఆసుపతి ([పాతఃకాల (ప్రార్థనలో ఒకసారి ఈ విషయాన్ని 
వివరిస్తూ తమ మితులు ఒకరిని ఉదాహరణగా చెప్పారు. 


ఆయన వేదాంతంలో అందెవేసిన చెయ్యట. వేదాంత (గంథాలు 
కూడా ఆంగ్లంలో పాసినారట. కాని, దురదృష్ట వశాత్తు వారి ఎకైక 
పుతుడు స్వర్గస్తుడు కావటముతో గుండెలు బాదుకొని శోకించ మొదలు 
పెట్టాడట. ఎవరైనా మతులు పరామర్శకు వెళ్ళి “మీరు ఎన్నో వేదాంత 
(గంథాలు |వాశారు కదా! అజ్జ్ఞానముగా ఇంత ఏడుస్తున్నా రేమిఏి?” అని 
(హి స్తే ఆయన ఇంకా గుండెలు బాదుకుంటూ “మె ఫిలాసఫీ కుడ్‌ నాద్‌ 
సేవ్‌ మై సన్‌” (నా వేదాంతం నా కొడుకును రశ్నించ లేకపోయింది) 
అని మరింత ఎడ్చేవాడట. కాబట్టి, మన వేదాంత పరిజ్ఞానం ఆ విధంగా 
ఉండరాదని, అది అనుష్టానంతో కూడినదై ఉండాలని డాక్టరుగారు 
ఆనాడు |పబోధించారు. ఇవ కేవలం పెదవుల చివర నుంచి వెలువడిన 
_ మాటలు కావు . స్వచ్చమైన, ఆత్మానుభూతితో పలికిన మాటలని వారి 


చృష్టిదాత 53 


జీవితములో వారికి నంభవించిన విపత్తుల్ని ఆయన ఎదుర్కొన్న తీరు 
బుజాువు చేస్తుంది. వాటిని ఇక్కడ పొందుపరదటం సమంజసం అనటానికి 
సందేహం లేదు. 


1940 వ సంవత్సరములో డాక్టరుగారి కుమారుడు సత్యనారాయ 
ణకు టైఫాయిడ్‌ జ్యరము వచ్చి ఆందోళన కలిగించింది. పరిస్థితి క్షణ 
శణము దిగజారుతున్నది. మరునాడు ఉదయం 5 గం॥లకు శుక్లముల 
ఆపరేషను పారంభము కావలసి యున్నది. అప్పుడు ముఖ్య కార్యక ర్లలు 
డాక్టరుగారితో “సత్యనారాయణ పరిస్టితి (పమాదంగా యున్నది గదా! 
ఆపరేషను జరుగుట ఎట్టు? see ఆపరేషనులు మరి ఒక రోజుకు 
వాయిదా వేసే బాగుంటుంది” అన్నారు. 


“అబ్బాయి పరిస్థితి ఆందోళనగానే ఉన్నది. అయినా, ఆపరేషనులు 
ఎందుకు మానాలి? ఆనుకున్న [పకారమే ఆపరేషనులు చేద్దాము. తగిన 
వైద్యము చేయుటకు డాక్టరు భీమేశ్వర రావుగారు (పక్కనే ఉన్నారు. 
మా నాన్నగారు అక్కడనే ఉన్నారు. అందే, భగవంతుని ఇచ్చ (పకా 
రమే జరుగుతుంది. ఏద్దెనా జరిగితే నేను పనికిరాను. ఆన్నీ మా నాన్న 
గారు చూచుకుంటారు. అందువలన మీరు సకాలములో వచ్చి ఆపరేషను 
“లకు తగు ఏర్పాట్లు చేయండి” అని నిబ్బరంగా డాక్టరుగారు చెప్పారు. 


ఆ మరునాడు ఉదయం ఆందరు వచ్చి విచారించి, గడ్డు పరిస్థితి 
తప్పినదని తెలుసుకొని సంతోషించారు. ఆరోజు జరుగవలసిన ఆప 
శ్రేషనులు చక్క-గా జరిగాయి. 


డాక్టరుగారి కుమారుడు సత్యనారాయణ కొంతకాలము నుండి 
అస్వస్థులుగా ఉండేవాడు. అందువలన అప్పుడప్పుడు ఆసుష తిలో చేరి 


54 దృష్టిదాత 


వైద్యము చేయించుకొనుచుండెడివాడు. 1987 లో కొన్ని రోజులు అతను. 
ఆసుపతిలో ఉండి చికిత్స చేయించుకొని ఆరోగ్యము చెంది తిరిగి ఇంటికి 
బయలుదేరుచుండగా గుండెపోటు వచ్చి పాణం వదిలాడు. అతని భార్య 
అతను చనిపోయినట్టు, ఇంటికి తీసుకొని వస్తున్నట్లు ఫోను చేసింది. 
ఆ వార్తను అందుకున్న ఆసుపుతి కార్యకర్తలు ఈ దుర్వార్తను డాక్టరు 
గారికి ఎట్టా తెలియజేయడమా అని ఆలోచిస్తుండగా అక్కడకు వచ్చిన 
రమణలాల్‌ బీ విషయం తెలుసుకొని డాక్టరుగారి వద్దకు వెళ్ళి “మీ అబ్బాయి 
సత్యనారాయణ గుండెపోటుతో ఆసుపతిలో చనిపోయాడట, శవమును 
తెస్తున్నారని పోను వచ్చింది” అని చెప్పారు. “ఆట్టాగా? వాడు వచ్చిన 
పని అయిపోయినది, వెళ్ళిపోయాడు” అని ఎవరి పిల్ల వాడో పోయినట్లు 
డాక్టరుగారు స్పందించారు. మరునాడు ఆ శవాన్ని తీసుకొని వెళ్ళేవరకు 
అనేక మంది డాక్టరుగారిని పరామర్శించుటకు వచ్చారు. వారికా శ్రమ 
లేకుండ వీరే వారితో వేదాంత సంభాషణ జరిపారు. ఆధ్యాత్మి కతత్య 
చింతనలో జారు ఎంత పరిపక్యత పొందారో దీనివలన మనకు అర్థం 
కాగలదు, 


డాక్టరుగారు వృద్దాప్యము వలన ఆపరేషనులు చేయుట మానివేసి. 
ఇంటివద్దనే విశాంతి తీసుకొనుచుండిరి. ఆ సమయములో ఆయన అల్లుడు 
చిట్టా గోపాలకృష్ణమూ ర్తి గుండెనొప్పితో హఠాత్తుగా మరణించిరి డాక్టరు. 
గారు ఆ సంఘటనను చాల తేలికగా తీసుకొని, 'నాకు సీటు రిజర్వేషను 
చేయించుటకొరకు ముందుగా మా అల్లుడు వెళ్ళిపోయాి'డని చెప్పుతుండే 
వారు. 


సర్వోదయ నన 


ఆంగ్లంలో జాన్‌ రస్కిన్‌ రచించిన “అంటు ది లాస్ఫ్ర” అనే 
పుస్తకాన్ని “సర్యోద యం” ఆనే పేరుతో గాంధిగారు అనువాదం చేశారు. 
“సర్వ 1 ఉదయం = సర్వోద యం” అనగా అందరి అభ్యున్నతి అనే 
ఆర్థంలో గాందీజీ ఈ శబ్దాన్ని ప్రయోగించారు. తన కార్య కమాల లక్ష్యం 
“సక్కోదయం” అనే ఆయన పదే పదే చెప్తుండేవారు. గాంధీజీ నిర్యాణా 
నంతరం గాంధేయ కార్యక ర్రలు, (పముఖ జాతీయ నాయకులు సేవా 
(గామంలో సమావేశమై, 19489 సం॥రము ష్మపియల్‌లో సర్వోదయ 
సమాజ స్థాపన చేశారు. గాందీజీకి ఆధ్యాత్మిక వారసులని [పఖ్యాతి కెకి న 
ఆచార్య వినోబాజీ ఈ సరోందయ సమాజానికి మార్గదర్శక త్వం వహిం 
చారు. అప్పటినుంచి యావద్భారత దేశంలో సర్వోదయ ఉద్యమం కొన 
సాగింది. అంతకుముందే గాందీ, వినోబాల ఆదర్శమార్గాన్ని అనుస 
రిస్తున్న డాక్టరు వెంపటి సూర్యనారాయణగారు ఈ సర్వోదయ ఉద్య 
నముంలో భాగస్యాములు కాకుండా ఎట్టా ఉండగలరు? 


1955 సం॥లో ఆచార్య వినోబాజీ భూదాన పాదయాత చేస్తూ 
ఆంధ రాష్ట్రములో (వవేశించినప్పటినుండి ర సర్వోదయ కార్య (కమ 
ములో డాక్టరుగారు (పత్యేక పాత వహించవలసి వచ్చింది. ఆచార్య 
వినోబాజీ రచించిన “గీత్మాపవచనము'లను తెలుగులోనికి అనువదించి, 
(పచురింబే బాధ్యత డాక్టరు గారికి ఒప్పగించబడింది. మరాటీ భాషలో 
(వా మబడిన ఆ (గంథాన్ని వారు తెలుగులోనికి అనువదించి, వినోబాజీ 
ఆంధ రాష్ట్రములో (పవేశించగనే ఆయనకు సమర్పించారు. తెలుగు లెంక 


56 దృష్టిదాత 


శ్రీ తుమ్మల సీతారామమూ రి గారు, స్వాతంత్య సమరయోధులు, 
(పముఖ [బహ్మ సామాజికులు శ్రీ తల్పా పగడ (పకాశరాయుడు గారు 
వారికి అనువాదంలో సహకరించారు. ఆటుపిమ్మట అం. (ప. సర్వోదయ 
సాహిత్య నిర్వహణ బాధ్యత కూడ డాక్టరు గారికి ఒప్పగించబడింది. 
ఆం|ధ|పదేశ్‌ సర్వోదయ సాహిత్య |పచార సమితీ తరఫున డాక్టరుగారు 
స్రీ శకి, లోకనీతి, నే నెరిగిన గాంధి, రామనామ చింతనము, శ్రీకృష్ట 
సంస్మరణ, విరిసిన తారలు . విచ్చిన పూలు మొదలై న పు స్తకాలుఅనువ 
దింపజేసి [పచురించారు. “భూదానం' షతికను కొంతకాలం వార 
షతికగా నిర్యహించారు. ఆ తరువాత దానిపేరు మార్చి “సామ్యయోగం' 
అనే పేరుతో పక్ష షృతికగా [పచురించారు. ఈ పత్రికకు చందాదారులను 
పెంచడం కోసం డాక్టరుగారు తమ ఆసుషతి కార్యకమము నుండి ఒక 
రోజు సెలవు తీసుకొని, సర్వోదయ కార్యకర్తల బృందంతో షతికా 
(పచారానికి పలుచోట్లకు వెళ్ళేవారు. వారి (పచార ఫలితంగా షత్రికకు 
సుమారు 12 వేలవరకు చందాదారులు చేరారు. ఏ విధమైన వ్యాపార 
(పకటనలు తీసుకోకుండా షత్రికను నిర్వహించాలనే పట్టుదలతో ఎంతో 
కష్టపడి డాక్టరుగారు ఈ ష్మత్రిక జయప్రదంగా నడవడానికి కృషి చేశారు. 
డాక్టరుగారి మతులు, కొవ్వూరు గీర్వాణ కళాశాల |పధానాచార్యులు 
శ్రీ కేశిరాజు వేంకటలశక్ష్మీ నృసింహ అప్పారావుగారు ఈ ప తిక సంపాద 
కత్యంలో బాధ్యత వహించి వారికి సహాయపఢ్డారు. 


ఆచార్య వినోబాజీ భూదాన పాదయా(త నిమిత్రం విజయవాడ 
వరకు వచ్చి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో భూదానయా(త 
నిర్వహించే బాధ్యత డాక్టరుగారికి ఒప్పగించి తెలంగాణావై పు వెళ్ళి 
పోయారు. అందువలన వారు తమ సన్ని హిత మతులు, |పముఖ 
గాంధేయవాది, సంస్కృత పండితులు అయిన శ చర్డ గణపతి శాన్తిగారి 


' 


డాక్టరుగారు s సూత్రయ జము 


దృష్టిదాత 57 


నాయకత్వంలో తమ కార్యక ర్రల్ని కొందరిని ఒక దళంగా చేసి, ఆ జిల్లా 
లలో పాదయా(త నిర్యహించడానికి పంపారు. అంతకు ముందే డాక్టరు 
గారు స్యయంగా తమ పి తార్జిత మైన రెండున్నర ఎకరాల భూమివి 
వినోబాజీకి దానంగా ఇచ్చారు. 


సర్వోదయ పాత : 

ఆచార్య వినోభాజీ భావితరంవారై న పసిపిల్లల హృదయ కే తంలో 
శాంతి బీజాలను నాటి విశ్వ్యశాంతిని సాధించాలనే సంకల్పంతో. సర్యోదయ 
కార్యక ర్రలకు, శాంతి సైనికులకు జీవనభృతిని సమకూర్చే సదుద్దేశ్యంతో 
“సర్వోదయ పాత” అనే ఒక కార్య(కమాన్ని సూచించారు. (పతి ఇంట 
“సర్వోదయ పాత” అనే పేరుగల కాగితం అంటించిన చిన్న వెదురు పేళ్ల 
బుట్టలోగాని, మట్టి పా[తలోగాని, రేకు డబ్బాలోగాని, (పతి రోజు పసీ 
పిల్లలచేత “నత్యము, (పేమ, కరుణ నాకు కావాలి. |పజలందరికి కావాలి. 
(వపంచంలో అందరూ శాంతిగా, సుఖంగా ఉండాలి” ఆనే మాటలతో 
పిడికెడు బియ్యము వేయించుట ఈ కార్యకమ విధానము. (గామ 
(గ్రామమున తిరిగి (ప్రచారం కేసి, గృహస్టులకు నచ్చచెప్పి, ఈ సరోదయ 
పాత్రను వారి ఇండ్లలో ఉంచడం, వారి పిల్లల చేత (పతిరోజు పిడి కెడు 
బియ్యం “పెన చెప్పిన విధంగా పేయమనడం, పారానికి ఒకసారి వారి 
ఇండ్లకు వెళ్ళి ఆ బియ్యం నేకరించుకొనివచ్చి, వాటికి లెక్కలు తయారు 
చేని, తద్యారా వచ్చిన సౌమ్మును సర్యోదయ కార్యక్రమాల నిర్వ 
హణకు ఖర్చు పెట్టడం సర్వోదయ కార్యకర్తల బాధ్యత. “ఒక |దష్టగా 
నేను మన దేశానికి ఈ కార్యక్రమాన్ని ఆందిస్తున్నా'నని వినోబాభి 


: అన్నారు. 


58 ద ఎష్షీదాత 


ఆంధ (పాంతంలో తెనాలి, గుంటూరు, విజయవాడ (తికోణ 
క్నేతంలో ఈ కార్యకమం నిర్వహించవలనినదని, ఇందుకు తగిన 
యోగ్యత గల కార్యక ర్రలను ఏర్పాటు చేయవలసినదని వినోబాజీ మన 
డాక్టరుగారిని ఆదేశించారు. ఆచార్యుని ఆజ్ఞ ననుసరించి డాక్టరుగారు 
1958 ఆగస్టులో తెనాలిలో ఈ కార్య।క మాన్ని తమ పర్యవేక్షణలో పని 
చేసే కొంత మంది కార్యకర్తల తోడ్చాటుతో |పారంభించారు. ఆ 
తరువాత విజయవాడలోను, ఆ పిమ్మట గుంటూరులోను ఈ కార్య 
(క్రమము వి స్థరింపజేశారు. సర్వోదయ పాత కార్యక్రమములో పని 
చేయుటకు వచ్చే కొత్త కార్యక ర్రలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను శ చర్హ 
జనార్భనస్వామి గారికి, సర్వోదయ పాత కార్యాలయ బాధ్యత ఢీ ఘట్టి 
ఆంజనేయులుగారికి అఆప్పగించారు. డాక్టరుగారి మార్గదర్శక త్వంలో 
వీరిద్దరు బాధ్యతలను స్వీకరించి కార్యకమాన్ని జయవదంగా నిర్వ 
హించారు. గుంటూరు, కృష్ణా, పక్చిమగోదావరి, ఖమ్మం, ఒంగోలు 
(పకాశం) జిల్లాలలో ఈ కార్యక్రమము విస్తృత రూపంలో నడిచింది. 
సుమారు 500 మందికిపైగా, దాదాపు 25 వేల ఇండ్ల నుంచి కార్యక ర్రలు 
సర్వోదయ పాత్ర కార్యక్రమములో పనిచేసి, సంవత్సరానికి సుమారు లక్ష 
రూపాయలవరకు ఆదాయము వచ్చే బియ్యాన్ని సేకరించేవారు. 


దీనితోపాటు ఏరు |గామాలలో పారిశుద్ధ్యము, సామూహాక పార్ణనా 
సమావేశాలు, పాఠశాలలలో పిల్లలకు సర్వోదయ గేయాలు, కథలు 
నేర్పడం మొదలై న సేవా కార్యక్రమాలు చేసేవారు. బీద స్రీలకు జీవనో 
పాధి కలిగించు నిమి త్తం కుట్లు మిషనుల, ఆంబరు చరఖాల శిక్షణ 
ఏర్పాటు చేశారు. బాలబాలికలు జాతీయ భాషయైన హిందీ నేర్యడానికి 
అవసర మైనచోట్ల సేవా కేం దాలు నిర్వహించబడ్డాయి .ఇంతేగాక ,వరదలు, 
తుఫానులు వగ్గెరా పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ కార్య 


ద ఎష్టిదాత 59 


కర్తలు ఆయా వదేశాలకు వెళ్ళి సవోయ కార్య(కొమాలు నిర్వహించేవారు. 
భగవద్గీతా తత్య |పచార నిమిత్తం ఒక బుర కథ దళము కూడ 
కొంతకాలంపాటు ఈ సర్వోదయ కార్యక్రమంలో భాగంగా పని చేసింది. 
సర్వోదయ కార్యక ర్రలు పాదయాతలు జరిగి నప్పుడు శ్రీమతి వరికంటి 
జయమ్మ భాగవతారిణిగారు మనోరంజకంగా హరికథలు చెప్పి సర్వోదయ 
సందేశ వ్యా పికి సహక రించారు. 


డాక్టరుగారి సన్నిహిత మితులై న శ్రీ వట్టికూటి వెంకటసుబ్బయ్య 
గారు (దొప్పలపూడి), శ్రీ గు త్రికొండ రామ/బహ్మంగారు (మోపు), 
శ్రీ కోసూరి నున్బారోవుగారు (అవనిగడ్డ), శ్రీమతి కల్టూరి తులశమ్మ గారు 
(పెదరావూరు) మొదలైనవారు ఈ పాద యాలు జయ పదం కావ 
డానికి |శద్దతో సహకరించారు. సర్వోదయి కార్యక ర ఢీ లింగాల 

sd త 

సూర్యనారాయణగారు ఈ పాదయా[తల సందర్భములో ఆయాగామాలకు 
ముందుగా వెళి). ఆవసర మైన ఏర్పాట్లను చేసే బాధ్యతను నిర్వహించేవారు. 
ఎప్పుడై నా సర్వోదయ పా|త గ్రామాలలో ఏదై నా ఆధ్యాత్మిక మహాసభలు 
మొదలై న కార్యక మములు జరిగినప్పుడు రః కార్యక ర్రలు వాలంటీర్లుగా 
స్యచ్చంద నేవే నవారు. 


సరోోదయ ప్మాత కార్య(కమ నిర్యహణ గురించి ఆచార్య వినోబా: 
భావేను ఎవరు ఏ (పశ్న అడిగినా, “తెనాలి వెళ్ళి చూడండి. మీకు బాగా 
ఆర్థమవుతుంది” అని చెప్పిపంపేవారు. వారి ఆదేశానుసారం ఎందరో' 
ఇతర (పాంతాల కార్యకర్తలు తెనాలి వచ్చి చూచి వెళ్ళేవారు. సర్వోదయ 
సేవాసంఘ అధ్యక్షులు శ్రీ సిద్దిరాజ్‌ డడ్డా, కార్యదర్శి & రామకృష్ట, 
సర్వ సేవా సంఘ [పముఖుల్లై న శ్రీ నారాయణ దేశాయి (గుజరాత్‌), 
మన్‌ మోహన్‌ చౌదరి (ఒరిస్సా), శ్రీ వూర్ణచంద జైన్‌ (రాజస్థాన్‌), 


60 దృష్టిదాత 


శీ కృష్ణరాజ్‌ మెహతా (వారణాసి), శీ రాధాకృష్ణ బజాజు (వార్దా), 
శ్రీ మనోహర్‌ దివాన్‌ (పవనార్‌), శ్రీ జగన్నాథన్‌ (తమిళనాడు) మొద 
లైన పెద్దలు తెనాలి వచ్చి ఇక్కడ జరుగుతున్న సర్వోదయ కార్య 
క్రమాన్ని చూచి సంతోషించి, తమ ఆశీస్సులను, ఆధినందనలను అందించి 
వెళ్ళారు. 


వీరేగాక ఆంధ పదేశ్‌ సర్వోదయ నాయకులై న శీ (పభాకర్‌ జీ, 
శ్రీ కోదాటి నారాయణరావుగారు, శ్రీ కె. కోదండరామిరెడ్డిగారు, 
శ్రీ బి మాణిక్యరావుగారు, ఢీ ఉమ్మె త్రల కేళవరావుగారు, ,$, C.V. చాక 
గారు, శ్రీ గోరాగారు, శ్రీ వెద్యనాథంగారు, మొదలైనవారు కూడా 
వచ్చి ఇక్కడి సర్వోదయ కార్యక మములలో పాల్గొని, తమ శుభాకాంక్ష 
లను తెలిపి వెళ్ళారు. 


నాగరిలిపి (పచారం : 


ఆచార్య వినోబా తల పెట్టిన ఉద్యమాలలో 'నాగరి లిపి” (పచారం 
కూడ ఒకటి. |పాచీన సంస్కృత లిపిని “దేవనాగరి” అని, “నాగరి" అని 
ఆంటారు. ఉత్తర భారతదేశ భాషల లిపులస్నీ దీనికి రూపాంతరాలే. 
దక్షిణాది లిపులుకూడ ఒకవిధమైన నాగరిలిపినుండి రూపాంతరం పొంది 
నవేనని శాస్త్రజ్ఞాల ఆధి పాయము. మన దేశభాష లన్నింటికి ఈ నాగరి 
లిపిని “సామాన్య లిపి"గా, కామన్‌ (స్కీ ప్పుగా వాడటం అభ్యసిస్తే భారతీయ 
భాషల, సాహిత్యాల సాన్నిహిత్యాన్ని, సమానత్వాన్ని అఆర్థంచేసుకోవ 
టానికి అవకాశం కలుగుతుందని, తద్వారా వివిధ (పాంతాల మధ్య 
పరస్పర అవగాహన పెరిగి, భావ సమైక్యతకి, జాతీయ  సమైక్యతకి 
దోహదం కలుగుతుందని గాంగీ, వినోబాల అభిమతం. అనేక ఆధునిక 
శారతీయ భాషల లిపులు నాగరి లిపితో పోలి ఉండటంవల్ల ఆందరూ 


దృషిదాత Ju 


దీనిని నేర్చుకోవటం సులభసాధ్యమని, ఆయా భాషల ఉత్తమ సాహి 
త్యాన్ని నాగరీ లిపిలో కూడ (పచురిస్తే దానిని ఇతర (పాంతాల, భాషల. 
వారు సులభంగా చదవడానికి, అర్థం చేసుకోవ టానికి అవకాశం కలుగు 
తుంద నే ఉద్దేశంతో ఆచార్య వినోబా నాగరి లిపి పచారానికి ఎక్కు.వ 
([పాధాన్యమిచ్చారు. ఆందుకనే [పతి (పాంతీయ భాషలో (పచురించిన 
“గీతా ప్రవచనములు” (వినోబాజి రచన (గంథాన్ని నాగరీ లిపిలోకూడ, 
వచురించమని, పాంతీయ భాషల సర్వోదయ షృతికలో నాగరలిపి. 
కిక్షణకు ఒక (పత్యేక శీర్షిక నిర్వహించవలనినదని ఆయన సర్వోదయ. 
కార్యక ర్రలకు సలహా ఇచ్చాడు. 


ఒక సారి డాక్టరుగారు పవనారు ఆశ్రమంలో వినోబాజీని దర్శించ 
టానికి వెళ్ళినపుడు వారు నాగరిలిపి (పయోజనాన్ని (పత్యక్షంగా పద 
ర్నించటంకోసం ఒక మళయాళ దినష తిక డాక్టరుగారి చేతిలో పెట్టి 
“దీనిని చదువు” అన్నారు. “ఇది మళయాళ లిపిలో ఉన్న దిగదా! నేను 
చదవలేను” అని డాక్టరుగారు చెప్పారు. అప్పుడు బహుభాషావే త్రలై న 
ఆయనే దానిని “మనోరమ” అని చదివారు. అటు తర్వాత ఆయన 


“చూచావా సూర్యనారాయణా! ఇది మళయాళ లిపిలో ఉండటంవలన నీవు 
చదవలేకపోయినావు. ఇదే నాగరీ లిపిలో మ్ముదించబడియుంషే సీవు 
సులభముగా చదివియుండేవాడివి కదా! మన భారతీయ భాషల్లోగల శబ్ద 
సామ్యానిబట్టి దీని పేరేగాక దీనిలో (ప్రచురించబడిన విషయ సామ్మాగిలో 
కూడ నీకు పరిచితమైన శబ్బములెన్నో గోచరించేవి, కొంతవరకు దీనిలోని 
విషయాన్ని ఆర్థం చేసుకొవటానికి నీకు అవకాశం కలిగేది. కాని, ఇది 
మళయాళీ లిపిలో ఉండ టంవల్ల నీవు ఒక) అక్షరం కూడా చదవలేక 
పోయావు” అని వినోబాజి అన్నారు. 


62 దృష్టిదాత 


ఆయా (పాంతీయ భాషల లిపి నేర్చుకుం టేగాని ఆ భాష నేర్చు 
కోవటానికి ఏీలుపడడనే ఇబ్బంది లేకుండా నాగరి లిపిద్యారా నేర్చుకునే 
సౌకర్యం ఉంచే మన ఇరుగుపొరుగు భాషా సాహిత్యాలని మనం సులభంగా 
'అభ్యసించవచ్చని, దీనివలన భారతీయ భాషా సాహిత్యాల తులనాత్మక 
అధ్యయనం సులభ సాధ్యమవుతుందని ఆచార్య వినోబా అభిమతం. 
ఈ విధంగా విభిన్న |పాంతాల |పజలు సన్నిహితం కావడానికి, పరస్పర 
ఆవగాహన పెంచుకొని జాతీయ సమైక్యతని, సమ్మగతని సమకూర్చు 
కోవ టానికి దోవాదం కలిగించడం కోసం ఆయన నాగరిలిపి |పచారానికి 
ఎక్కువ [పాధాన్యం ఇచ్చారు. 


అందుచేతనే మన డాక్టరుగారు తాము తెలుగులోనికి అనువదించిన 
ఆచార్య వినోబా రచన “గీతా,పవచనములు” నాగరీ లిపిలో |పచురిం 
చారు. వారు నిర్యహించిన “సామ్యయోగము” పక్షపత్రికలో నాగరి లిపి 
శిక్షణకు పత్యేక శీర్షిక (పారంభించారు. తద్వారా సామ్యయోగ షతిక 
పాఠకులకు నాగరీలిపి నేర్పటానికి కృషి జరిగింది. సామ్యయోగ ప తిక 
సంపాదకులు సంస్కృతాంధ హిందీ పండితులు ఆయిన శ్రీ కేశిరాజు 
అప్పారావుగారు “తయంబకం యజామహే” అనే ీరికతో నాగరీ, 
తెలుగు లిపులలో సంస్కృత శోకాలు, వాటి ఆర్థాలు (వాసేవారు. ఠః 
విధంగా మన డాక్టరుగారు ఆచార్య వినోబా |పబోధించిన నాగరీ లిపి 
ప్రచారాన్ని దీక్షతో కొనసాగించారు. 


సంప తిదానం : 
షష 


ఆచార్య వినోబా తమ భూదాన పాదయాతలో భూదాన, (గామ 
దాన ఉద్యమాలతో పాటు “సంప తిదానం” అనే కార్యకమాన్ని కూడా 
సూచించారు. ధనవంతులైన వాళ్ళు తమ సంపదలో ఆరవ భాగాన్ని 


దృష్టిదాత 63 


దర్శిద నారాయణునికి దానంగా ఇవ్వాలని, దానితో భూదాన, (గామ దాన 
కార్యకమాలు జయపదంగా, ఫలవంతంగా సాగించటానికి వీలుపడు 
తుందని అన్నారు. దీనిని అనుసరించి డాక్టరుగారు తమ ఆసుష్మతి 
ఆదాయములో ఆరవ వంతు సంప త్తి దానంగా |పతి సంవత్సరం సర్యో 
దయ కార్యకమాల నిర్వహణకు ఇచ్చేవారు. ఈ విధంగా డాక్టరుగారు 
తమ గురువైన వినోబాజీ కార్యక్రమాలన్నింటిని తు.చ. తప్పకుండా 
అమలుపరచి, సర్వోదయ సేవకు తమ జీవితాన్ని అంకితం చేశారు. 


గాంధీజీ [పబోధించిన సర్వోదయ సిద్ధాంతం కేవలం స్థూల కార్య 
క్రమానికి సంబంధించినదే గాక, భావ విప్పవానికి కూడ [(పముఖ స్థానం 
కావటము వలన డాక్టరుగారు ఆంధ్రపదేశ్‌ లోని [పముఖులైన కవులు, 
సాహిత్యకారులు కూడ ఇందు పాల్గొనటానికి ఆహ్యానించారు. తెలుగులెంక 
తుమ్మల నీతారామమూ రి గారి ఆధ్యర్యంలో సర్వోదయ రచయితల 
సంఘం (సరసం) ఏర్పాటు చేశారు. తెనాలి మ్యునిసిపల్‌ హైస్క్మూ-లు 
ఆవరణలో పెద్ద కవి సమ్మేళనం నిర్వహించి, ఆందులో పాల్గొన్న 
(వపఖ్యాత కవుల, రచయితల రసవ త్రర రచనల సంకలనాన్ని “సాహిత్య 
పతాక్‌” అనే పేరుతో [పచురించారు. 


డాక్టరు గారు కంటి ఆసుష్మతి విషయములో, ఆచార్య వినోబాజీ 
ఇచ్చిన సలహా |పకారం ఆసుష్మతి బీద రోగుల సేవకి అంకితం చేని 
నడపటం ఆరంభించినప్పటినుండి వినోబాజీకి అత్యంత సన్ని హితు లెనారు. 
వినోబాజీ డాక్టరుగారికి ఉ త్రరము (వాసి నప్పుడు 'భాయీి సూర్య 
నారాయణా!’ అని సంబోధించి (వానేవారు. డాక్టరుగారు వారికి (వాసి 
నప్పుడు “వూజ్య గురుదేవ్‌” అని సంబోధించి, ముగింపులో “ఆప్‌కా 
సూర్య" (తమ సూర్య) అని |వాసేవారు. ప్రారంభంలో [పతి సంవత్సరం 


64 దృష్టిదాత 


వినోబాజీ ఆశ్రమం - పవనార్‌కి భార్య గుణవతి గారితో వెళ్ళి, దాదాపు 
ఒక నెల రోజులు గడిపి వస్తుండే వారు. కార్యకమ వ త్రిడి పెరిగినందున 
కాలపరిమితిని తగ్గించవలసి వచ్చింది. వినోబాజీ ఆశ్రమవాసులై న సోదర 
సోదరీమణులందరు వారిని తమ కుటుంబ సభ్యులుగా ఆదరించి 
అభిమానించేవారు. డాక్టరుగారు నడిపిన సర్వోదయ పాత కార్య కమం, 
సర్వోదయ సాహిత్య కార్యకమం యావత్తు దేశానికే ఒక మచ్చుతునకగా, 
ఆదర్శ పాయంగా రూపొందటం వలన, అఖిల భారత సర్వోదయ కార్య 
కర్తలలో కూడ వారి (పతిష్ట పెరిగింది. చాల మంది అభిమానులతో 
వినోబాజీ “దక్షిణ్‌ కాసూర్య” అని, “ఆజ్‌ కల్‌ సూర్య దక్షిణ సే ఆరహే షై 
(దక్షిణ [పాంత సూర్యుడని, ఈ రోజులలో సూర్యుడు దక్షిణ దిశనుంచి 
ఉదయిస్తున్నాడని) అంటూ ఆదరిస్తూ ఉండేవారు. 


డాక్టరుగారి యందు వినోబాగారికి కలిగిన ఆదరణ |పభావము 
వలన 1975 సం॥లో పవనార్‌లో జరిగిన గామ స్వరాజ్య సమేేళనానికి 
డాక్టరుగారిని అధ్యక్షులుగా చేశారు. డాక్టరుగారి అధ్యక్షతన ఆ సమ్మేళనం 
జయ పదంగా జరిగింది. గాంధీజీ [పబోధించిన, ఆచార్య వినోబాజీ తన 
(గామదాన ఉద్యమం ద్వారా రూపు దిద్దగోరిన (గామ స్వరాజ్య మే భారత 
పజలకు తరణోపాయమని, అసలైన స్యరాజ్యమని ఆ సభలో అందరూ 


డాక్టరుగారి అధ్యక్షతన ము క్రకంథఠముతో ఘోషించారు, ఇది డాక్టరుగారి 
సర్వోదయ సేవలో ఒక చారి (తాత్మక మైన ఘట్టం. 


1938 సంవత్సరము నుండి 1973 వరకు ఈ సర్యోదయ సేవా 
కార్యక మం నిర్విఘ్నంగా, జయ(పదంగా సాగింది. అటు తరువాత 
డాక్టరుగారు హైదాబాదులో కంటి ఆసుషతి కార్యక మానికి అధిక 
సమయం ఇప్వటంవల్ల ఇది కమంగా సన్న గిల్రింది. అయితే, డాక్టరుగారు 


ఆపరేషను చేస్తున్న డాక్టరుగారు 


దృష్టిదాత 65 


హైద్రాబాదులో తనకు శారీరక స్వస్థత ఉన్నంత వరకు అక్కడ జరిగే 
సర్వోదయ కార్య కమాలలో పాల్గొన్నారు. గాంధీభవన్‌, గాంధీ జ్ఞాన 
మందిరాలలో జరిగిన సర్వోదయ కార్యకమాలకి తప్పక హాజరవుతూ 
వచ్చారు. తన శ్రీకృష్ణా కన్ను ఆసు సుపతి, తెనాలిలో వలెనే యధావిధిగా 
ఉదయం సాయంతం (ప్రార్థనలు జరిపిస్తూ వచ్చారు. బంగారానికి తావి 
అబ్బినట్టు డాక్టరుగారి నేత చికిత్సా నై పుణ్యానికి ఈ సర్యోదయ సేవ 
ఎక్కు_వ వ్యాపకత్యాన్ని , (పజాదరణను సమకూర్చింది. 


ఆంతేగాక, ఆచార్య వినోబాజీ వాసిన గీతా పవచనానికి ఆం ధాను 
వాద క ర్రగా ఆంధ సాహిత్య లోకములోను, "ఆంధ (పేజా హృదయం 
లోను ఆయన చిరస్మరణీయమైన స్థానాన్ని అలంక రెంచడానికి, -తత్పలి 
తంగా ఆయన ఆచార్య వినోబాజికి అత్యంత ఆదర్శ వ్యక్తిగా ఆదరణ 
పొందే అవకాశం లభించింది. పెచూపు చికిత్సకు వచ్చిన రోగు 
లకు కంటిచూపు (ప్రసాదించి వారి గుండెలలో చిరస్థాయిగా గూడు 
కట్టుకొని కూర్చున్న మన డాక్టరుగారి సేవ సార్థక మైనది, చరి తాత్మక 
మైనది. ఆయన ధన్యజీవి, అమర జీవి, 


DD.5 


అభినందనలు 


డాక్టరుగారి "సేవలకు పలువురి (ప్రశంసలు : 

సు పసిద్ద మహిళా ఉద్యమ నాయకురాలు డాక్టరు కె. అచ్చ 
మాంబగారు ముదరని శుక్ట ములతో ఇబ్బందిపడుచుండెడివారు. ఆప 
రేషను విషయమై పలువురితో సంపదించి, చివరకు డాక్టరు సూర్య 
నారాయజగారిచే ఆపరేషసు చేయించుకున్నారు. మంచి చూపు వచ్చింది. 
అదివరకు డాక్టరుగారితో మంచి పరిచయమున్న ప్పటికి ఆమె ఆపరేషను 
చేయించుకున్న సమయంలో డాక్టరుగారి దగ్గర ఉండి, వారు చేయు 
వైద్య విధానమును, జీవన విధానమును పరిశీలించుట జరిగింది అందు 
వలన ఆమె |పభావితురాలై విజయవాడలో ఘనంగా డాక్టరుగారి షష్టి 
పూర్తి ఉత్సవము జరిపించారు. సావనీర్‌ (ప్రచురణ చేయించారు, 


రః సందర్భములో డాక్టరుగారి ఆసుప తి నిర్యహణనుగూర్చి ఒక 
ఆజ్ఞాతవ్య కి డాక్షరుగారి షషిపూర్తి సంచికకు ఆంగ్లములో (వానిన 
(= — టి (A) mo ye) 
వ్యాసములోనుంచి కొన్ని విషయములు పొందుపరచబడినవి. 


“నీద ధనిక భేదము లేకుండా చాలామంది మితులు నాకు కలరు. 
వారు డాక్టరుగారినిగూక్భి ఛాలా చెప్పుచుండెడివారు. కాని, నేను వారిని 
చూడ లేదు. 


“ఓకసారి నేను కంటి విషయమై సలహా పొందుటకు తెనాలిలోని 
వారీ ఆసుపతీకి వెళ్ళాను ఆ (పాంతములో కంటి కట్టుతో రోగులు తీరుగు 


దృష్టిదాత 67 


చున్నందున సులభముగా వారి జసుష్క తిని గుర్తుపట్టగలిగాను. అక_డి 
ఆసువ| తి పట్టణాలలోని పెద్ద ఆసుపతి మోస్తరుగా, చూబేందుకు చాల 
ఆందంగా ఉంటుందని ఊహించాను. కాని, అక్కడ పేరుకుతగ్గ కట్టడం 
లేదు. ఆ పెద్ద కాంఫౌండులో (Sheds) పాకలు ఉన్నాయి. వాటికితోడు 
చిన్న బిలింగు ఒకటి ఉన్న ది. ఆ దృశ్యము చూచిన తరువాత డాకరు 

. ఆ be 9 . 
సూర్యనారాయణ గారికి ఇంతటి పేరు వచ్చుటకు కారణము ఆయన 
నిజంగా బీదల పాలిటి డాక్టరు కావటమే ననిపించింది. 


“ఆసుషతిలో కొందరు రోగులు బల్దలమీద, కొందరు చాపలమీద 
కూర్చొని, పరీక్ష చేయించుకౌనుటకు తమవంతు ఎప్పుడు వచ్చునాయని 
వేచి ఉన్నారు. 


“నేనుకూడ ఒక[పక్క-న కూర్చొని అన్ని విషయాలు పరిశీ 
లిస్తున్నాను. ఒక రోగి వైద్యము చేయించుకొని ఆరోగ్యముపొంది వెళ్ళు 
తున్నట్లున్నాడు. అతడు సంతోషముతో కనబడినాడు. అతడు అప్పుడు 
ఆక్క_డి ఒక కార్యక ర్రకు సంతోషముగా కొంత డబ్బు యివ్యజూపాడు., 
కాని, అతను ఆంగీకరించలేదు. ఇతడు ఎన్ని విధాల |పయత్నించినా 
ప కార్యక ర్ర ఏమా(తము చలించక “మీరు ఏమన్నా ఇవ్వద లు చుకుం చే 
ధర్మనిధికి జమక'ట్టండి. అది మంచి పద్దతి. కాని, మమ్ము లను (ప్రలోభ 
పెట్టవద్దు! అని నెమ్మదిగా చెప్పాడు. “వినోబా గారి సలహా (పకారం 
ఈ ఆసుపతి నడుస్తున్నది. మీరు 'ధర్మవిధి' కి జమచేసిన పైకము బీద 
రోగులకు సహాయపడగలదు. మా విషయము మా డాక్టరుగారు చూడ 
గలరు” అని నచ్చజెప్పాడు, అది విన్న నాకు ఏ రోగి కూడ తన ఫీజు 


68 దృష్టిదాత 


ఇవ్యలేకపోయినందున వై ద్యము సరిగా జరగ దేమోనని విచార పడనవసరము 
లేదనిపించింది. 


“ఆసుషతి చూచుటకు ఆశ్రమమువలె కనిపించినను అందు జరుగు 
వైద్యము నవీన పద్ధతిలో శాస్త్ర పకారం జరుగుతుంది. వినోబాగారు నిర్వ 
చించిన సర్వోదయ సిద్ధాంతము ఈ చికిత్నాలయము అక్షరాలా ఆచరించు 
చున్న దని చెప్పవచ్చు.” 


మూడు దశాబ్దాలపాటు డాక్టరుగారితో దగ్గర సంబంధం ఉన్న 
స్వాతం|త్య సమర యోధులు, (బహ్మ సామాజికులు అయిన తల్హా పగడ 
([పకాళరాయుడు గారు డాక్టరుగారి షష్టిపూ రి సంచికకు వ్యాసం (వాస్తూ 
అందులో, “సూర్యనారాయణగారి వై ద్యవృత్తి, తద్వారా ఆయన బీవన 
యాత, సర్వోదయ శాస్తా9నికి సరియైన వ్యాఖ్యానమని రమారమి 
30 ఏండ్ల స్వానుభవముతో నేనగలమాట. పుస్తకంవలనగాక అచ్చం 
జీవితపరంగా ఆత్మతత్యాన్ని తరచి సర్యహక్కు_లతో ఆయన భుక్రం 
చేసుకున్న స్వారి తము ఇదే. రోగుల సేవలోను, సర్యసేదా సంఘోద్య 
మములోను, సహ కార్యక ర్హలను సహోదరులుగా చూచుకుంటూ, తనతో 
బాటు వారిని, స్వకుటుంబములోని స్వజనులను కూడ నిశితమైన ఆత్మ 
పరీక్షలకు లోనుచేస్తూ ధర్మసమాజ నిర్మాణానికి పునాదులు వేయడం 
ఆయన నిత్యకృత్యం, కృషి. కన్నుగానక వీధిలో తారాడైే బిచ్చగాడిని 
లోనికి పిలిచి, శస్చ్రచికిత్స చేసి ఆ పది దినములు వానికి సమస్తోపచార' 
ములు చేయించి, దాచియుంచిన వాని మధుకరప్ప గిన్నె చేతికిచ్చి 
“పోయిరా నాయనా!’ అని చెప్పు ధీరోదాత్తుడు సూర్యనారాయణ .” 


దృష్టిదాత 69 


Dr N. Srinivasan D:O. (Oxon) 
D.O. MS. (Lond) 
Eye Specialist 
(Hony. Opthalmic Surgeon) 
Govt. Royapettah Hospital 
MADRAS 


డాక్టరుగారి షష్టిపూర్తి సంచికకు ఆంగ్లములో వ్యాసము |వానీ 
పంపారు. 


“నేను డాక్టరు సూర్యనారాయణగారికన్న పది సంవత్సర ములు 
చిన్న. నేను ఆయనను నా పెద్దన్నగా భావిస్తుంటాను. ఒకసారి తెనాలిలో 
డాక్టరుగారు వారి ఆసుష తిలో నేత శస్త్ర చికిత్స చేయుచుండగా చూచుట 
తటస్థించింది. ఆపరేషను చేని శుక్హము తీసిన తరువాత నూతన పద్ధతిలో 
కుట్లు వేయు పద్దతిని వారు (పవేశ పెట్టారు. వారి వద్ద నుంచి శస్త్రచికిత్సా 
పరికరములు ౦డుటయేగాక, వారు చేయు శస్త్రచికిత్సా విధానమునకు అను 
గుణముగా కొన్ని నూతన పరికరములను కూడ తయారు చేయించి శస్త్ర 
చికిత్సా సమయములో ఉపయోగిస్తున్నారు. దీనినిబట్టి వారు శస్త్రచికిత్సలో 
ఎంత శ్రద్ద తీసుకుంటున్నారో తెలియగలదు.” 


Dr: Srinivasan’s English article: 


“{ am a decade junior to Dr. Suryanarayana and 
I consider him as my elder brother. It is an experience 
to see him at work, hear him when he speaks with 
all bumility and witness the very simple life he leads: 


70 దృష్టిదాత 


I have observed him in his operation theatre at Tenali. 
He adopts the latest technique of suturing corneorseleral 
section for cataract operation. He uses very good 
insruments. Some special instruments used for his 
technique are designed by him and manufactured accor- 
ding to it. It only shows his .earnastness to deliver 
the best whether as a surgeon or in Sarvodaya work for 
which with actual Zeal he edits a good magazine.” 


Dr. Mabalingam 
Physician and Eye Specialist 
Kumbakonam, Madras State. 


“మ్మదాసులో 1945 వ నం॥లో జరిగిన అఖిల భారత నేత 
వైద్యుల మహాసభకు నేను మొదటిసారి |పతినిధిగా వెళ్ళాను, డాక్టర్ణందరు 
సూట్లు ధరించి తిరుగుతుంటే వాంళ్ళ మధ్య నేను ఒక్క_డనే ముతుక 
ఖద్ధరు వస్ర్రములు ధరించి తీరుగుట నాకు కొంచెము ఎబ్బెట్టుగా అనిపిం 
చింది. ఆ సమయములో ఆంధ ముతుక ఖాదీ పంచ మోకాటివరకు కట్టి 
పైన ఓక కండువా మాతము వేసుకొని అందరితో కలిసిమెలిసి తిరుగు 
ఒక యువ డాక్టరు నౌ దృష్టిని ఆకర్షించాడు. అతను ఒక సన్యాసివలె 
నా కనిపించాడు. ఆతను ధరించిన బాడ్జీని బట్టి అతను తెనాలి నుంచి 
వచ్చిన ఓక [(వతినిధి ఆని తెలుసుకున్నాను. 


““అప్పటినుంచి నేను (పతి మహాసభకు విధిగా వెళ్ళుచున్నాను, 
వెళ్ళినప్పుడల్లా ఆ డాక్టరును చూచి పరిచయం చేసుకోవాలని (పయత్ని 
స్తున్నాను కాని, అతను నాకు కనబడలేదు. ఆ తరువాత 1948 సం॥లో 


దృష్టిదాత 71 


బొంబాయిలో జరిగిన మహాసభలో డాక్టరు సూర్యనారాయణ గారు నాకు 
పరిచయము చేయబడినారు. వారు తమ |పాంతములో అంధత్య నివారణ 
కొరకు విశేష కృషి చేస్తున్నారని తెలిసింది. ఆ సమయమున ఆయన 
భార్యను కూడ చూచుట తటస్థించింది. ఇద్దరూ తెల్బని ఖాదీని ధరించి 
యున్నారు. నేను కూడ నా [పొంతములో నాకు తోచిన విధముగా 
అంధత్య నివారణ కృషి చేస్తున్నాను. కనుక వెళ్ళి వారు చేయు సేవను 
చూచి రావలెనని నిశ్చయించుకున్నాను. కాని, అనేక కారణాలవలన వెళ్ళ 
లేక పోయాను. 


1963 జులై లో సర్వోదయ ష్మతిక సంపాదకులు 5.1. రామస్యామి 
గారు నాకు జూలై మాసపు సంచిక పంపారు, అందులో డాక్టరుగారు 
వినోబాజికి వాసిన ఉత్తరము (పచురించ బడినది. దాసిలో డాక్టరుగారు 
తను చేయు ఆపరేషనులకు అనుగుణముగా నుండుటకుగాను నూతన పని 
ముట్టను తయారు చేయించి, వాటి సహాయముతో ఆపరేషనులు చక్క-గా 
చేయగలుగుతున్నారని ఉన్నది. అది చదివిన తరువాత త్యరలో తెనాలి 
వెళ్ళి డాక్టరుగారి పనిని చూడవలెనని నిర్ణయించుకున్నాను. ఆ సమ 
యంలోనే హెడాబాదులో జరుగు దక్షిణ భారత హిందీ [పచార సభ 
(ఆంధ) రజతోత్సవములో పాల్గొనవలసియున్నది, అందువలన నేను 
హెదాబాదు నుంచి తిరిగి వస్తూ తెనాలిలో దిగి మీ పని చూడవలెనని 
ఉన్నది అని వారికి (ాశాను, అందుకు వారు జవాబు (వాస్తూ ఫలానా 
తేదీన రావలసినదని, మరొకరోజు ఎక్కువగా ఉండవలనసినదని కోరారు. 
ఆ రోజు గుంటూరు మెడికల్‌ క్రాలేదీ ఆప్‌తాల్మిక్‌ పొఫెసరు డాక్టరు 
ముసలప్పారెడ్డి MS గారి అధ్యక్షతన వారి ఆసుషృతి ఆవరణలో జిల్లా 
మెడికల్‌ అసోసీయేషన్‌ సభ జరుగుననియు, అందులో కంటి శుక్రముల 


72 దృష్టిదాత 


ఆపరేషనుతో తన నవీన పద్దతిని గూర్చి తన (పసంగం ఉంటుందని 
(వాశారు. 


తెనాలి చేరిన తరువాత డాక్టరుగారి నేత చికిత్సా నై పుణ్యమును 
పరిశీలించుటయేగాక, వారు చేయు సర్వోదయ కార్యకమము కూడ 
దగ్గరగా ఉండి పరిశీలించుటకు అవకాశము లభించింది. సర్వోదయ 
కార్యక్రమము నా అధిరుచులలో ఒకటి. అందువలన వారి పని నాకు 
ఆనందమును క లిగించింది........ మాటల సందర్భములో నేనడిగిన దానికి 
సమాధానంగా మృదాసులో జరిగిన మహాసభలో సన్యాసి వేషములో కన 
బడినది తానేనని డాక్టరుగారు చెప్పారు. ఆ దుస్తులలో ఉన్నందున 


వైద్యుల సభకు (ప్రవేశము దొరుకుటలో కొన్ని ఇబ్బందులు కలిగి నందున 
పైశామా, లాల్చీ ధరించవలసి వచ్చిదని డాక్టరుగారు చెప్పారు.” 


Dr. M. Mahbalingam: 


For the first time in April, 1945 I attended the 
conference of the All India Daphtalmic Society held 
in Madras. At the time I felt I was singular in being 
dressed in rough and coarsi Khadi amidst the other 
delegates who were all very elegently dressed. At that 
momenet a slim young figure balf nacked and wearing 
up to the Knee «a Khadi Dhoti of pure Andbra Cotton 
of light brown colour attracted my attention He look. 
ed a Sanyasin in that dress but was wearing a Delegate’e 
badge. The badge revealed that be hailed from Tenali 


in Andhra Pradesh. Ibad but to admire his courage 


in moving in that dress. 


Since then I have been looking forward to see 
the same Doctor in every other conference. I was 
almost regularly attending each conference and I have 
missed him At the Bombay Session of the Conference 
in 1948 I] was introduced to Dr. Vempati Surya- 
narayana as one who has been doing very good huma- 
nitarion work in relieving the blindness of the poor in 
his place. He bad come with his wife both clad in 
pure white khadi. I have been trying to g0 to Tenali. 
to see his work, compare notes with the same kind 
of work, Iam supposed to do in my place. But circum- 


stances did not permit my going to Tenall. 


One day in July, 1963 S.I. Ramaswamy, Editor 
of the Sarvodaya sent me a copy of the July Number, 
wherein was published a letter from Dr. Surya. - 
narayana to Vinobaji. In that letter the Doctor had 
explained to Vinobaji his satisfaction in improving few 
eye instruments with which be is carrying on his work 
with impunity. Immediately I made up my mind to go 
to Tenali and see his work. Handly came in my trip 
to Hyderabad for the silver Jubilee of the Hindi Pra. 


DD.6 


74. దృష్టిదాత 


char Sabha (Andhra) and I wrote to the Doctor about 
my intention to alite at Tenali on my way back. He 
not only welcomed, but also requested me to stay for 
a day more so that I could attend the meeting of the 
District Medical Association to be held in his Hospital 
when Dr. Musalppa Reddy, M.S., Assitent Professor 
of Ophthalamagy, Guntur Medical college, was to preside 
and he was to address the members about his technique. 


Arriving at Tenali I had an opportunity of not 
only securing his work as an eye Doctor but also as a 
real and sincere Sarvodaya worker in which Iam also 


interested. 


Dr. Suryanarayana has with a scientific approach 
adopted all the best in the various methods of cataract 
surgery and developed his own technique which ig 
almost fool.proof. I bad opportunity to see him working 
and found that it was very sucessful. 


In a casual talk at that time I came to know that 
he was no other than the Sanyasi Delegate of 1945 and 
he had to change his dress to Pyjama and Kurtba of 
Khadi subsequently as he could not get admission with 


that dress into hospitals in other places where he 
wanted to study the work. 


చృష్టిదాత 75 


శ్రీ C. భానుమూర్తి, B A.L.T., రిటైర్డు హెడ్‌ మాస్టరు గారు 
డాక్టరుగారి షష్టిపూర్తి సంచికకు ఆంగ్లంలో వ్యాసం పాస్తూ వారితో 
తమ పరిచయాన్ని గురించి ఇలా |వాళారు : 


“డాక్టరుగారు తెనాలిలో ఆసుషతి పారంభించినప్పటి నుండి నాకు 
తెలుసు. మాసు నుంచి వచ్చిన తరువాత ఆసుషుతి ఎక్కడ పెడితే 
బాగుంటుందని నన్ను సలహా ఆడిగారు. తెనాలి బాగుంటుంది. అది 
వ్యాపారానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు కేందము. మీ నాన్నగారు 
రేపల్లెలో పని చేస్తున్నారని ఆలోచించక తెనాలిలో ప్రారంభించు” అని 
సలహా ఇచ్చాను. 


1936 లో ఒకసారి నా భార్యకు దుర్మాంసాలు చాలా తీవంగా 
వచ్చాయి. చాల బాధపడుచున్నది. అప్పుడు నేను రేపల్లెలో హెడ్‌ 
మాస్టరుగా పని చేయుచున్నాను. అక్కడి జనరల్‌ డాక్టరుగారికి చూపించగా 
వెంటనే కంటి డాక్టరుకు చూపించమని సలహా ఇచ్చారు. అంతకు 
కొంచము ముందుగా నన్ను అర్షంటుగా కాకినాడ రమ్మని చెల్నిగాం 
వచ్చింది. అందువలన నా సహ ఉపాధ్యాయుని ద్వారా నా భార్యను తెనాలి 
వంపి, నేను కాకినాడ వెళ్ళాను. వాళ్ళిద్దరు ఆ రోజు డాక్టరుగారికి ఆతిధథు 


లుగా ఉన్నారు. 


మూడవరోజున కాకినాడ నుంచి లెనాలి వచ్చి డాక్టరుగారిని 
కలిశాను. “మీ భార్య కండ్ల పరిస్థితి చాల (పమాదముగా ఉన్నరి. 
కనీసము ఒక్క_ కన్నునైనా రక్షించాలందె రెండవ చెడిపోయిన కన్నును 
తీసివేయవలనసి ఉంటుంది. కావాలనుకుంటే మీరు మద్రాసు తీసుకొ న 
వెళ్ళండి. ఈలోగా నా ప్రయత్నం నేను చేస్తాను” అని డాక్టరుగారు 


76 దృష్టిదాత 


చెప్పారు. నాకు ఏమి తోచలేదు. రేపల్లె వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకొని 
రెండురోజుల తరువాత వచ్చాను. “రెండు రోజుల కితంకంచె కండ్లు. 
ఇపుడు కొంచెము బాగున్నాయి. వెంటనే మ్మదాసు తీసుకొని వెళ్ళవలసిన 
అవసరము కనబడుటలేదు” అని డాక్టరుగారు చెప్పారు. ఆ మాటలు విన్న 
నాకెంతో ఊరట కలిగింది. 


డాక్టరుగారి ఆసుపతి (పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆరు 
మాసాలు వైద్యము చేయించుకున్నా ము. ఆమెకు రెండు కండ్లు బాగు 


పడాయి, 
( 


డాక్టరు ఫీజు ఎంత ఇవ్యవలెనో, పనివారికి ఏమి ఇవ్వవలెనో నాకు 
తెలియదు. నేను ఖద్దరు ధోవతులు తీసుకొని వెళ్ళి డాక్టరుగారికి బహూక 
రించబోయాను. “డాక్టరుగారికి ధోవతులు పెట్టమని మీకు ఎవరు సలహా 
ఇచ్చారు?" అంటూ ఆయన మెత్తగా చీవాట్లు పెట్టారు. ఆ తరువాత 
ఆయన “భానుమూ ర్తిగారూ! మీరైతే డాక్టరుకు బహుమానాలు, కార్యక ర్త 
లకు కొంత సొమ్ము బహూకరించగలరు. కాని, చాలా మంది ఏమీ ఇవ్య 
లేని స్థితిలో ఉంటారు. ఈ విధంగా తీసుకుంటే మా కంపౌండర్లు కూడ 
అలవాటుపడి బహుమతులు ఇవ్యలేనివారికి చూపించవలసిన గద్ద 
చూపించకపోవచ్చుగదా! నా విషయములో కూడ ఆటువంటి పొరబాటు 
ఎందుకు జరగకూడదు? మేమందరము పూజ్య వినోబాగారి సలహాకు 
కట్టుబడి సామాన్య ఫీజు మ్మాతమే వసూలుచేస్తూ ఆసుపత్రిని నడుపు 
చున్నాము. నా విళ్వాసపాతులై న కార్యక రలు కూడ ఏ విధమైన బహు 
మతులు స్వీకరించరు. । అందువలన తిరిగి ఆ ధోవతులను తెచ్చిన షాపులో 
ఇచ్చివేయండి” అని అన్నారు. 


ద ఎష్షిదాత TF 


వారు అన్న దానికి సమాధానము నా వద్దలేదు. నేను ఆశ్చర్యముతో 
ఆనందములో మునిగిపోయాను. ఆరు నెలలు నా భార్యకు వైద్యము చేసి 
నందులకు నేను ఫీజు (క్రింద ఇచ్చిన పెద్ద మొత్తము పది రూపాయలు 
మాత్రమే. మా స్వంత ఖర్చు 600/- లకు పెగా అయినది. 


Sri C. Bhanumurthy 


My Association with our beloved Doctor, dates 
from about the year to which he set up practice after 


completing his medical education. 


I rember his asking me, as to where he could set 
up practice - Repalle or Tenali. I was Head Master of 
B. H. School, Repalle tben, and his father was em. 
ployed, as the Head Clerk of Repalle Munsiff’s Court. 
My prompt reply was “Tenali” is the place for his 
practice and not Repalle, as Tenali is both the cultural 


and commercial headquarters of Tenali Division”.... 


A few of my personal experiences with our 


Doctor, 


My wife bad developed granules of a reeny 
severe type in July 1936 and one afternoon, her eyes 
locked literally blood red and Local Doctor. (I was 
then at Repalle, 16 miles from Tenali) advised imme. 


78 ద ఎ్రిష్టిదాత" 


diate examination by an Eye Specialist. I Could think 
of noneelse than Dr. Veempati, who became an eye 
specialist just from 1934. As a wire from Kakinada 
just that afternoon, summ moned me immediately to that. 
place, I entrusted my wife to a colleague of mine, to" 
be taken that very evening to our Doctor. They were 
his guests also. Ilreturned the third day morning to 
Tenali and rushed to him from Railway Station. 


He told me the condition of my wife's eyes 
was bad and that he would be able to say what he 
could do in a day or two. The next morning he exa- 
mined the eyes carefully, and sent a man to me with 
the word that to save one of the eyes, the second and 
worse eye had to be removed, and that the patient 
could be taken to Madras, if I liked for any treatment 
that could save the second eye also. Ithought over the 
matter deeply and that ber eyes would be safer in owr 
D-ctor's hands and requested him to do what he 
thought best. As I came to Tenali in the evening what 
was my agreeable surprise, to be told that he tried 


his best save the eye, andas aresult there of. he 
found that there was no immediate necessary to re. 
move the eye, He prescribed fruit juice and thin 


butter milk for over forty days. After careful treatment 


దృష్టిదాత 79 


her both eyes became clear and she was, so to speak, 
gvens back her eyes, which were hopelessly damaged 


on account the severe type of granules. 


I never know the rules of the hospital with 
regard to payment of fees to the Doctor, and the 
Compounders, so I purchased a pair of Khaddi Dhoties 


and wanted to present the same to the Doctor. He 
asked me as to who put this idea of preseting Dhoties 
to the Doctor and gave me a mld sermon. “Dear Bhanu. 
murthby Garu, you can afford to give me Dhoties and 
pay something to my Lieutenants. Many cannot do 
either Do you not think that our compounders would 
be tempted to pay less attention to those that can’t 


pay anything to them. Itoo, may not be an execption. 
We have all vowed to serve our Patients on nominal 
fee at the suggestion of Sri Vinobaji, my Guru and 
Mentor.” Even the humblest worker here receives no 
tips, from any one. (This last sentence is the reply to 
my question whether I can pay something to the ward 
boy ) Please return the Dhoties to shopman, and what- 
ever you wish to pay, do pay it towards charity fund 
which I opend for helping poor patients to by medi- 
cines and fruit diet, I may prescribe to them. There 
is a regular account for that fund and any one can 


inspect the same. 


80 దృష్టిదాత 


I had no answer to this, I was lost in wonder and 
admiration. Can you imagine that for 6 months treat- 
ment given to my wife (who for some days on the 
verge of becoming blind) I paid the grand sum of Rs. 
10). (Ten only) to the Doctor and nothing more to any 
one. [spent over Rs. 600 /. for keeping my wife at 
Tenali for 6 months. 


సంస్కృత పండితులు, స్యాతంత్య సమరయోధులు, డాక్టరుగారి 
oA « ఇ 
చిరకాల మితులు శీ చర్లగణపతి శా స్రిగారు డాక్టరుగారి షష్షి పూర్తి 
సన్మాన సంచికకు (ాసిన వ్యాసములో, 


“దిలీపుడు రాజ్యమును భోగాలయముగా కాక ఆమముగా చేసు 
కొనెను. ఆర్దే మన సూర్యనారాయణగాగరి వై ద్యాలయము ధర్మా శయ 
మైనది. ఆశ్రమములో బ్రహ్మముహూ ర్రమున వేద ఘోష వినబడును, 
అకడ హవిస్సులు _పేల్చి యజ్ఞము జరుపుచుందురు. ఇక,_డ రాట్న 
ముల మీద నూలు తీయు సూత యజ్ఞములు జరుగును. అక్కడ ఛాతులు 
వేద |పవచనములు అభ్యసింతురు. ఇటు రోగులు వారి బంధువులు, 
మిత్రులు, ఆసుష్మతి కార్యక ర్రలు పార్థనావచనములు అభ్యసింతురు. 


నాకు శ్రీ సూర్యనారాయణ గారితో ఇరవై యేండ్లకు పైగా 
స్నేహము. ఆయన తికరణ శుద్ధిగా సాధన చేయని విషయము లేదు. 
ఒక్క- ఆహారమును గూర్చియే కాదు. నిత్య బీవితములో చిన్న చిన్న 
విషయముల నుంచి, పెద్ద విజ్ఞాన విషయములవర కు ఎప్పటిక ప్పుడు 
పరిశోధన చేయుచు, సత్యముగా తోచిన మార్పులు చేసుకొనుటయే ఆయన 


దృష్టిదాత 81 


వని. (వతి చిన్న పనిని సూక్షదృష్టితో పరిశీలించినిదే చేయరు. ఇందుకు 
ఇతరులు ఏమనుకొందురో అను సంశయము వారికి ఎన్నటికి లేదు. 
సత్యమునకు భయవడినట్టుగా వారు దేనికి భయపడరు. 


తెలుగులెంక 
తుమ్మల సీతారామమూ రి 


డాక్షరుగారి సేవాతత్సరత, త్యాగనిషలను గూర్చి ఇట్లు వర్ణించారు. 
అ © ౧ (x) 


తన సుఖమ్ము కొణజకు దనయులు బిడ్డల 
సుఖము కొజకు గాక నిభిల జనుల 
సుఖము కొబకు [బతుకు సూర్యనారాయణ 
నెడద పెంపుదెల్ప నెవరితరము? 


మాడకాసపడిన మా డాక్టరు తెనాలి 
వాడవాడకొక ,_ మేడవైచు 
మాడకాసపడక మహినెల్లడ మేడ 
కచైనితడు కీ ర్రికాంతలలర 


ఊరకుండజాల నొకమాట చెప్పక 
సాధుమౌళి యెంత బాధపడిన 

నన్ను వంటివాం[డు నాకంది మొనగాండు 
_దతుకుదిద్దుకొందు రితనిచూచి 


82 ద ఎ్రష్టిదాత - 


హిందీ పండితులు, సర్వోదయ కార్య కమాలలో డాక్టరు గారికి 
కుడి భుజముగా పనిజేసిన శ్రీ చర్ల జనార్లనస్వ్యామిగారు 1వాస్తూ డాక్షరు 
Ss ద జ దె 
గారి నిస్వార్థ సేవను ఇలా వివరించారు. 


“నా అంత స్వార్థవరుడు మరొకరు లేరు. నేను పక్కా స్వార్థ 
పరుణ్ణి. ఇతరుల క్షేమము ఇమిడి యున్నదని గుర్తించడము వల్లనే నేను 
ఇతరుల కేమం కోసరం అహర్నిశలు పెనుగులాడుతూ ఉంటాను.” ఆని 
గాంధీ మహాత్ముని సూ క్రి, 


దాదాపు ము'ప్పె సంవత్సరాల నుండి ఈ మహా వాక్యాన్ని తు.చ. 
తప్పకుండా అనుష్టించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన స్వార్థ పరుడు 
మన తెనాలి డాక్టరు శీ సూర్యానారాయణగారు. 


1926 సంవత్సరములో డాక్టరుగారు జీవిత యాత |పారంభించే 
టప్పటికి వారు కూడ సామాన్యమవ్య కే. అయితే వారిలో అణిగి మణిగి 
యున్న మానవత్య సంస్కార మనండి _ అది ఏరిని మామూలు బాటలో 
ఎక్కువ కాలం సాగనివ్యలేదు. మామూలు స్వార్థ సిద్దితో వీరికి సంతోషం 
చిక,_ లేదు. సత్యమార్గంలో తనను నడపగల మార్గదర్శకుడు కావాలనే 
తహతహ పుట్టింది. తత్పలితంగా అన్వేషణ ఆరంభమైనది. సమాజ 
జీవితంతో సంబంధం లేకుండ ఏకాంత సాధన చేసే రమణ మహర్షి, 
ఆర వింద ఘోమ వంటి ఆధ్యాత్మిక పురుషులు పీర్రిని ఆకర్షించ లేకపోయారు. 
పరువు (పతిష్టల కోసం, పదవుల కోసం (పాకులాడే రాజకీయవే త్రలవై పు 
వీరి దృష్టిపోలేదు. సమాజం మధ్యలో వుంటూ సత్ససాధనకై |పయోగాలు 
జరిపే గాంధీ మహాత్ముని మార్గాన్నే వీరు వరించారు. తత్పరిణామంగా 
“ఆత్మకథ” పఠనం ఆరంభమైనది........ 


తృష్టిజాత 83 


వచ్చిన (ప్రతి రోగిని భగవత్స్యురూపులుగా భావించి ఆత్యంత 
_పేమానురాగాలతో చికిత్సచేసి పంపటం, రోగులవద్ద వచ్చే ఫీజుకఠిటె, 
చూపు లభించిన ఆనందాతిరేకంతో రోగులు ఇచ్చే ఆశీర్యచనాలే అమూల్య 
మైనవని ఆనుకోవటం, ఇవి వారి వైద్యవృ త్రిని ఆధ్యాత్మిక సాధనగా 
మార్చి వేశాయి. కావుననే ఆపరేషను బల్లమీద పడుకున్న రోగి కంటిలో 
వారికి భగవంతుడు సాశాత్క-_రిస్తాడు. ఇందుచేతనే కంటివై ద్యంలో 
నానాటికి వారి హస్తకళ పెంపొంది, కౌ త్రపనిముట్టు, (కొత్త విధానాలు 
కనిపెే సామర్థ్యం కలిగి నిత్యనూతననోత్సాహంతో ఇతోధికమైన 
మాధవసేవ చేయగలుగుతున్నారు. 


సుపనిద్ధ హోమియోపతి వైద్యులు డాక్టరు పిలకా కృష్ణమూ రి 
గారు మన డాక్టరుగారితో వారికిగల స్వానుభవమును గూర్చి ఈవిధముగా 
తెలిపారు. 


షుమారు ఈ శతాబ్దం (పధమంలో కంటివైద్యం అందే డాక్టరు 
సూర్యనారాయణగారు, డాక్టరు వెంపటి అంపే కంటివై ద్యం, తెనాలిలో 
జ్ఞప్తికి వచ్చేవి. పతి ఇంటా వారి పేరు వాడుకపదం కిందవాడేవారు 
అనడంలో ఆతిశయో క్రిలేదు. చరిితకారుడు వారిని గురించి వాయాలందే. 
ఒక మోస్తరు (గంథమౌతుంది. స్యతహాగా గాంధేయవాది ఆవటం వల్ల 
శ్రీ విపోబాభావేగారి ప్రముఖ శిమ్యడు అఆవడంచేత (పజాసేవ డాక్టరు 
వెంపటిగారికి చినచర్యలలో |పమిఖ స్థానం లభించింది 

వీరు బహుముఖ పజ్జాదురంధరులై నా వై ద్యశాస్త్రం, ముఖ్యంగా 
కంటివైద్యం వారి ముఖ్య వృత్తి, మా కుటుంబంతో డాక్టరు సూర్య 
నారాయణగారికి 60 సంవత్సరముల పరిచయము. 


84 దృష్టిదాత 


ఇం(టాకాప్ప్సులర్‌ కాటరాక్టు ఆపరేషను డాక్టరుగారి కంటి వైద్య 
ములో |పముఖ స్థానము ఆక్రమించుకున్నది. నా చిన్నతనంలో వీరిని 
చూచుట తెనాలిలో జరిగింది: మా తండిగారికి మదాసులోని | పముఖ 
వైద్యులు ఒక కంటికి ఆపరేషనుచేస్తే దురదృష్టవశాత్తు మా తం డిగారికి 
దృష్టి కలిసి రాలేదు డాక్టరు సూర్యనారాయణగారు మా తండిగారికి 
రెండవ కన్ను ఆపరేషను చేశారు. ఆ తరువాత 20 సంవత్సరాలు మా 
'తంిగారు చక్కగా వేదాంత |గంథములు అధ్యయనము చేశారు. వారి 
దైనందిన జీవనం ఎట్లి లోపం లేకుండా చక్క_గా గడిపారు. ఈ విధంగా 
డాక్టరు వెంపటిగారికి మా కుటుంబం రుణపడియున్నది. 


నేను '“హెదాబాదులో పాక్టిసు చేస్తూ అప్పుడప్పుడు వారిని కలిసి 
వారి పనిని వరిశీలిస్తుండేవాడిని. డాక్టరుగారిని కలిసినప్పుడ ల్హా వారికి 
_పాక్తీసును హె_దాబాదుకు తరలించమని లిఖితపూర్వక ముగాను, స్వయం 
గాను విసిగించి వేధించగా, వారు నా కోరికను మన్నించి హై[దాబాదుకు 
మకాం మార్చారు. 


వీరి పరిచయంలో అనేక ఉదంతాలు, సంఘటనలు జరిగినాయి. 
ఒకసారి డాక్టరుగారి చేతివేళ్ళు చిగురున పొక్కులు వచ్చి ఆపరేషను 
చేయుటకు ఇబ్బంది కలిగించాయి. ఆ రోజులలో భారత (పభుత్వం 
స్నెకటరిగా ఉన్న డాక్టరు పి. యస్‌. ఎల్‌. శర్మగారు నేను, డాక్టరు 
వెంపటి సూర్యనారాయణగారు, డాక్టరు శాంతి నారాయణ మాథుర్‌ గారిని 
సం పదించాము. డాక్టర్‌ మాథుర్‌ గారు ఉస్మానియా వైడ్మ కళాళాలలో 
మెడిసిన్‌ |పొఫెసరుగా పనిచేస్తూ ఉండేవారు. డాక్టరు మాథుర్‌గారు 
పరిశీలించి చేతికి గ్లాసు పెట్టుకొని ఆపరేషను చేయవలసినదిగా సలవో 
యిచ్చారు. ఆ సంద ర్భంలో ఢిల్లీలో ఒక కంటి వై ద్యులు గ్లాసు పెట్టుకొని 


దృష్టిదాత 85 


కంటి ఆపరేషనులు చేయటం చూచితినని డాక్టరు శర్మగారు అన్నారు. 
కక్ష మనిషి చేయగలిగిన పని, కృషితో ఏ మనిషెనా నిరాటంకంగా 
చేయవచ్చును.” అని డాక్టరు వెంపటిగారు వక్కాణించి, ఆ మరుసటి 
రోజునుంచే గ్టౌసుతోటి ఆపరేషన్‌ చేయటం (ప్రారంభించారు. కర్మ 
కుశలుడు ఆయిన వెంపటి సూర్యనారాయణగారు చాలాకాలం జయ 
(వదంగా కంటి శస్త్ర చికిత్సలు చేశారు. ఈ మహానుభావుని మహ త్రర 
జీవితమునకు అనుకూలవతియగు భార్య శ్రీమతి గుణవతిగారు ముఖ్యులు 
అనడంలో ఆతిశయో క్రిలేదు. ర పుణ్యద ౦పతులతో శీ వినోబాగారిని. 
దర్శించే మహద్భాగ్యం నాకు కలిగింది. 


డాక్టరుగారు బీద రోగులకు చేయు సేవను గుర్తించి (పధమ 
(పపంచ తెలుగు మహా సభలో వారిని సత్క_రించిరి. 


1986 సంవత్సరము డిసెంబరులో మ్మదాసులో “Wisdంm” 
తరపున జరిగిన సభలో K. V. గోవిందరావుగారు డాక్టరు గారికి ఒక 
వెండి కన్ను తోపాటు, Star of India అను బైటిలును ఇచ్చి సత్క_ రించిరి.. 


ఆఅంతివు యాత 


ఒకసారి డాక్టరుగారు తన మనుమడు రాహుల్‌ కుమారుని దగ్గర 
కూర్చో పెట్టుకొని “రాహుల్‌, నేను ఎక్కువ కాలము జీవించను. నా 
'అంత్యకియలు సనాతన పద్దతిలో జరుపవద్దు. గీతాపారాయణ చేసి నా 
శరీర మును ఎలెక్టి9కల్‌ క్రమేషను చేయించు. భోజనాలు వగ్గరాలు ఏమి 
ఏర్పాటు చేయవద్దు. నేను నా తల్లిదండులకు అట్లాగే చేశాను. సీవు 
కూడ అచ్రే చెయ్యి అని చెప్పారు. 


రెండు లక్షలకు పెగా ఆపరేషనులు చేసి రోగుల నేతములకు 
మరల దృష్టిని కలిగించిన డాక్టరుగారి నేతములు 24.85.93 మంగళ 
వారము సాయంతము 6 30 గంటలకు శాశ్వతముగా మూతపడినాయి. 


డాక్టరుగారి మరణవార్త ఆకాశవాణి [పాొంతీయ వార్తలలో 
(పసారం చేయబడింది ఆ వార్రవిన్న సర్వోద య కార్యక ర్రలు శ్రీచర్ల 
జనార్ధన స్వామి దంపతులు అందరికంటె ముందు డాక్టరు గారి ఇంటికి 
చేరుకున్నారు. అప్పటికే తాతగారి పార్టివదేహానికి స్నానం చేయించి అంతిమ 
యాాతకు మనుకుడు రాహుల్‌ సిద్దము చేసి ఉంచాడు. (శ్రీ జనార్దనస్వామి 
దంపతులు తాము స్వయముగా వడికిన నూలు చిలపల దండను డాక్టరు 
గారి దేహానికి అర్చించి, నిత్య (పార్థన, భగవద్గీత పారాయణ |పారంభిం 
చారు. డాక్టరు శాంతారాం దంపతులు కూడ గీతాపారాయణలో పాల్డ్‌' 
న్నారు. అటు పిమ్మట ఈ శావాశోపనిషత్‌, విష్ణు సహ స్రనామపారాయణం, 
రామధున్‌ వగ్గరా కార్య కమములు జరిగాయి, 


దృష్టిదాత 87 


డాక్టరుగారి మరఠణ వార్ర రేడియో, వారా పషతికల ద్వారా తెలుసు 
కొని అంతిమ దర్శనముకొరకు. ఆనేక మందిరాసాగారు. ఆమాత్యులు 
ఆలపాటి ధర్మారావుగారు, గవర్న మెంటు చీస్‌: ఏ8 శ్రీమతి నన్న పనేని 
రాజకుమారిగారు వచ్చి గ్రద్దాంజలి సమర్పించారు. డాక్టరుగారి అధిమాని 
శ్రీ చందకాంతంగారు డాక్టరుగారి పార్టివ దేహానికి పూల చాదర్‌ కప్పి 
గ్రద్దాంజలి సమర్పించారు. చాల మంది పూలమాలలు అర్పించి గ్రద్ధాంజలి 
సమర్పించారు. ఆసుపత్రి కార్యక ర్తలందరి తరపున కూడ పూలమాల 
సమర్పించబడినది. 


సరిగా 12.00కు డాక్టరుగారి కార్యక ర్రలైన బాలకృష్ణా రావు, 
రామారావు, భూమయ్య, శతృఘ్న శాశన్ర్రీ మొదలగువారు గౌరవ 
పురస్క-రముగా శవవాహకులై ఆంతిమ సంస్కారము కొరకు డాక్టరుగారి 
పార్టివదేహాన్ని మోటారు వేన్‌లో ఎక్కించారు. స్మశానవాటిక వద్ద ఎలెక్టి9 
(a) (a) ట 
కల్‌ |క్రిమేషను పని చేయుట లేదని చెప్పినందున మామూలు చితి 
ఏర్పాటు చేయబడింది. 


అక్క-డ చేరిన "పెద్దల సలహా మేరకు రాహుల్‌ స్నానం చేసి 
తాతగారి తలకు కొరివి పెట్టి తృప్తి ప్తిపడ్డాడు. కొద్దిసేపట్లో డాక్టరుగారి 


పార్థివదేవాం నతచభుతాలలో కలిసిపోయింది. ధన్యజీవి డాక్టరు "వెంపటి 
సూర్యనారాయణగారు. 


అక)_డే ఉన్న చందకాంత్‌ గారు అస్తికలు కాశీకి తీసుకొని వెళి 
గంగలో నిమజ్ఞనంచే స్తే బాగుంటుందని సలహా చెప్పారు. అంతకంటే, 
డాక్టరుగారి కార్యక్రమాలు ముఖ్యంగా కృష్ణానది పరిసరాలతో జరిగినాయి 
కనుక అస్థికలు కృష్ణానదిలోనే నిమజ్ఞనము చేయుట మంచిదని అందరూ 
అభి పాయపడినారు. ఆ (పకారమే 28.9.93 శనివారం చందకాంత్‌ గారి 


88 దృష్టిదాత- 


పర్యవేక్షణలో అభిమానులు వెంట ఉండగా డాక్టరుగారి అస్తికలను. 
మనుమడు రాహుల్‌ విజయవాడ వద్ద కృష్ణలో నిమజ్జనము చెసి తాత 
గారికి తను చేయవలసిన విధీని నిర్వహించి సంత్భ ప్రి చెందినాడు. 


4.9.93 శనివారం సాయంqతము గాంధీ నిర్మాణ కార్యక ర్రలు, 
సర్వోదయ కార్యక ర్రలు, ఆచార్యకుల కార్యక ర్రలు ఇంకా పలువురు 
గాంధీభవన్‌లోని లై|బరీ హాలులో శ్రీ C. V. చారిగారి ఆధిపత్యమున 
డాక్టరుగారి సంస్మరణ సభ జరిపారు. ఆర్థిక మంతి రోశయ్యగారు 
ఆధ్యక్షత వహించారు. సె సంస్థల తరపున కొందరు మాట్లాడిన తరువాత 


గ్రద్దాంజలి తీర్మానమును (పవేశ పెట్టి డాక్టరుగారి ఆత్మ శాంతికి అందరూ 
నిలబడి రెండు నిముషములు మౌనము పాటించారు. 


అక్క_డ చేరిన మండలి వెంక టకృష్ణారావు మొదలగు |పముఖులు 
కొందరు డాక్టరుగారి జీవిత చర్చిత (ప్రచురిస్తే బాగుంటుందని సూచన 
చేయగా గాంధీ స్మారక నిధి కార్యదర్శి (శ్రీ కోదాటి నారాయణరావుగారు 
“ఎవరైనా తయారుచేస్తే దానిని గాంధీ స్మారకనిధి తరపున |పచురించ 
గలనని” చెప్పారు. ఆ పనిని నేను చేయగలనని ఈ రచయిత చెప్పగా 
“వారితో దగ్గర సంబంధం ఉన్న మీకంటే ఎవరు ఈ పని చేయగలరు? 
తప్పక రాయండి! ఆని (పోత్సాహమిచ్చారు. తత్సలితంగానే ఉడతా 
భక్తిగా ఈ పుస్తక రచన చేయడం జరిగింది. 


> 


స 
1 
ag 
, 


౦0౫రాలాహైాలుగు క 


font 
అ 


ELL TEE tL 


గాంధీజీని అర్థంచేనుకోవాలంతే 
చదవండి గౌంధీ సాహిత్యం 
నా జీవితమే నా సందేశము అన్నారు 
జాతిపిత మహాత్మా గాందీ 


గాంధీజీ జీవితాన్ని వివిధ దృక్కోణాల నుండి పరిశీలించాలి _ 


అవగాహన చేసుకోవాలి _ అవలంబించాలి. 


గాందీజీని అర్థంచేసుకోవటానికి అవసరమైన సాహిత్యాన్ని 


అందిస్తుంది గాందీ సాహిత్య (పచురణాలయం 


బా_బాపు 

ణబా_బాపూ చల్లని నీడలో 

ఆధునిక (పపంచంలో గాంధేయ కార్యవిధానాలు 
మార్గదర్శి గాంధీజీ 

నౌ స్వప్నసీమ భార త భూమి 

గాంధీపథం - 2 భాగాలు 

కావ్యాంజలి _ 2 భాగాలు (బాపూజీకి తెలుగు కవుల నివాళి) 
గాంధీ సాహిత్య సమీక్ష 

తెలుగు సాహిత్యం . గాంరీజీ (పభావం 

గాంధీ _ గాంధీత త్యం (రెండు భాగాలు) 


ఇంకా  నూరుకు చెగా స్థాకులోనున్న (పచురణలు 


సం(|పదించండి: 


గాంధి సాహిత్య (పచురణాలయం 


గాంధీ జానమందిర్‌, సులాన్‌ బజార్‌, 
్ష pr 
వెాదరాబాదు, 
a 


AL Ll ba ld LA 


